ఒకానొకప్పుడు, దక్షిణ భారతదేశంలో, 
కౌండిన్య, కాళింది, చంపక, కుంద అనే 
నాలుగు బలమైన పెద్ద రాజ్యాలూ, ఆరు 
చిన్నరాజ్యాలూ వుండేవి. అయితే, 
హైవాయ వంశానికి చెందిన 
పౌరస్వతుడనే ఒక మహావీరుడైన రాజు, 
మొదట్లో ఒక్క కౌండిన్య దేశానికి 
మాత్రమే ప్రభువైనప్పటికీ, రకరకాల 
కారణాల వల్ల మిగిలిన దక్షిణ 
భారతదేశమంతటా యుద్దాలూ, 
దౌత్యనీతులూ సాగించి మొత్తం దక్షిణ 
భారతదేశాన్నంతటినీ, తన అదుపులోకి 
తెచ్చుకుని, నువిశాల దక్షిణావడ 
సార్వభౌముడుగా విశేషకీర్తి నార్జించాడు. 

అంత పెద్ద దేశాన్ని ఎంతో 
సమర్థవంతంగా చాలాకాలం 
పాటు పాలించిన పౌరస్వతుడికి, 
దురదృష్టవశాత్తూ సంతానం లేదు. 


సంతానహీనుడుగా పౌరన్వతుడు 
మరణించిన తర్వాత, అతడి తమ్ముడి 
కుమారుడైన హయగ్రీవుడు రాజయ్యాడు. 

హయగ్రీవుడు స్వభావ సిద్ధంగా 
మంచివాడేగాని, సహస్రొక్షుడి లా 
పాలించిన పెద తండ్రి పాలనా 
సామర్థ్యంలో వెయ్యో వంతు కూడా 
అతడికి లేకపోయింది. హయగ్రీవుడి 
మంచితనాన్ని, ఆ మంచి తనాన్ని 
కించపరుస్తున్న అతడి అసమర్థతనూ 
బాగా అర్థం చేసుకున్న వ్యక్తి, పుళింద 
భట్టారకుడు. 

పుళిందుడు గొప్ప పాండిత్య ప్రకర్ష 
గల వ్యక్తి. రాజనీతిశాస్తమూ, మంత్ర 
శాస్తమూ అతడి అభిమాన విషయాలు. 
కాశీలో చాలాకాలం విద్యాభ్యాసం 
సాగించిన పుళిందుడు, పౌరస్వతుడి 
చివరి రోజుల్లో అతడిని ఆశ్రయించాడు. 


ళ్‌ 


లక్ష్మీ గాయత్రి 


స్స్‌ 


17 


పుళిందుడి పాండిత్య పటిమను 
గ్రహించిన పౌరస్వతుడు, అతడిని తగు 
విధంగా గౌరవించి, సింహాసనానికి 
వారసుడైన హయగ్రీవుడికి గురువుగా 


నియమించాడు. ఈ విధంగా 
చాలాకాలం హయగ్రీవుడికి చేరువైన 
పుళిందుడు హయగ్రీవుడి మంచితనం 
కారణంగా అతడిని తన కన్నబిడ్డలా 
అభిమానించాడు. గురువుకు తన 
పట్లవున్న ఆదరాభిమానాన్ని 
తలుచుకున్నప్పుడల్లా ఎంతో సంతోషించే 
హయగ్రీవుడు, అప్పటి వృద్ధరాజగురువు 
మరణించగానే, తన గురువునే 
రాజగురువుగా చేసి, తన కృతజ్ఞతను 
ప్రకటించుకున్నాడు. 

గురుశిష్యులిదర్షి మధ్యా అంతటి 
సన్నిహిత సంబంధం వున్న కారణంగా, 
పుళింద భట్టారకుడు తన శిష్యుడు మంచి 
18 


రాజుగా విఫలుడై, ఆత్మన్యూనతతో కుంగి 
పోవడం చూసి, ఎలాగైనా సరే అతి 
పౌరస్వత మహారాజు కంటే ఎక్కువ 
ఖ్యాతిపరుడుగా చెయ్యాలని గాఢంగా 
తపించాడు. 

ఒకనాడు హయగ్రీవుడు, అతి కొద్ది 
మంది భటులను వెంటబెట్టుకుని, 
కాలక్షేపంగా, సమీపారణ్యంలోకి వేటకు 
వెళ్ళాడు. అలా వెళ్ళిన కొద్ది సేపటికి, ఒక 
దుప్పి చెంగున దుముకుతూ 
కనిపించింది. హయగ్రీవుడు వెంటనే 
దాని మీదికి బాణంవదిలాడు. బాణం 
గురి తప్పింది. దుప్పి వేగంగా పరిగెత్తి, 
క్షణంలో కంటికి కనిపించనంత దూరం 
పారిపోయింది. నిరాశపడుతూ చూస్తున్న 
హయగ్రీవుడికి వెనకవేపున భటుల నుంచి 
ఒక చిన్న నవ్వు వినిపించింది. ఆ నవ్వు 
ఎంత చిన్నగా శబ్దించిందో, దానిలో 
అంతర్గతంగా దాగి వున్న అవహేళన, 
అతడి మనసునుఅంత తీవ్రంగా తాకింది. 

వెంటనే గుర్రాన్ని దిగి, భటులందరికేసీ 
పరిశీలనగా చూశాడు. అందరూ 
యథాప్రకారం వినయగంభీరంగా 
వున్నారు. కాని, దెబ్బతిన్న హయగ్రీవుడి 
మనసుకు మాత్రం, వారి వినయం వెనుక 
తన పట్ల చులకనభావమూ - ఒక చిన్న 
దుప్పినే కొట్టలేనివాడివి, పౌరస్వత 
మహారాజు ఒంటిచేతి మీద పాలించిన 
ఇంతటి సువిశాల దేశాన్ని ఎలా 
పాలించగలవయ్యా? అన్న అవ హేళనా 
స్పష్టంగా కనిపించాయి. 

అంతే! వారిని ఏమైనా 
టప్రశ్నించడానికయినా అనర్హుడుగా 


భావించుకున్నాడు, హయగ్రీవుడు. 
మౌనంగా గుర్రం ఎక్కి వెనుదిగిరి 
నగరాభిముఖంగా బయలుదేరాడు. 
బిత్తరపోయిన భటులు, ఏమని. కూడా 
అడగలేక, తాము కూడా అతణ్ణి 
అనుసరించారు. 

ఆ మరునాటి ఉదయాన్నే, 
ధ్యానమగ్నుడై వున్న పుళింద భట్టారకుణ్ణి, 
“మహారాజు ఆకశ్మికంగా మరణించా”రన్న 
వార్త దాదావు పిచ్చివాణ్ణే చేసి, 
అంతఃపురానికి పరుగు తీయించింది. 
అప్పటికే శోకమూర్తులై అక్కడికి చేరివున్న 
పరివారం, హయగ్రీవుడి హఠాన్మరణానికి 
కారణం తెలియక, అల్లల్లాడుతున్నది. 
హయుగ్రీవుడి మృతికి అందరికంటే 
ఎక్కువగా కుమిలిపోతూ, తన ఇంటికి 
తిరిగి వచ్చిన పుళిందుడికి, సేవకుడొకడు, 
ఒక చిన్న దంతపు పెట్టె ఇస్తూ, భయం 
భయంగా, “ఈ రోజు ఉదయానే 
మహారాజుగారు పంపారు. ఆ 
సమయంలో మీరు పూజగదిలో 
వున్నారు,” అన్నాడు. 

ఆతృతగా ఆ పెట్టె తెరిచి చూసిన 
పుళిందుడు, అందులో మహారాజు రాసి 
పెట్టిన లేఖ ద్వారా సమస్తమూ 
తెలుసుకుని, మహారాజు ఆత్మహత్య 
చేసుకున్నాడని గ్రహించి చెప్పలేనంతగా 
కుమిలిపోయాడు. 

హయుగ్రీవుడి మరణానంతరం, 
మహామంత్రి అప్పటికి మూడు 
సంవత్సరాల పసిబాలుడైన హయగ్రీవుడి 
కుమారుడికి పట్టాభి షేకం జరిపించి, 
పరిపాలన అంతా తానే చూసుకోవడం 


ప్రారంభించాడు. అయితే సరైన రాజు లేని 
కారణంగా పౌరన్వత మహారాజు 
తదనంతరమే అక్కడక్కడా ప్రారంభమైన 
చిన్న చిన్న తిరుగుబాట్లు రాను రాను 
పెద్దవై, హయగ్రీవుడి కుమారుడు 
యుక్తవయస్కుడయ్యేనాటికి, కాళింది, 
చంపక, కుంద రాజ్యాలు స్వతంత్ర 
రాజ్యాలయ్యాయి. 

ఈ విధంగా, హయగ్రీవుడి కుమారుడి 
పాలన పూర్తయి, అతడి కుమారుడు 
వట్టాభిషిక్తుడయే్య్య నాటికి, దక్షిణ 
భారతంలోని మిగిలిన ఆరు చిన్న 
రాజ్యాలు కూడా స్వతంత్ర రాజ్యాలై, 
హైహయ వంశీకులు తిరిగి కేవలం 
కౌండిన్య ప్రభువులుగానే మిగిలారు. 

ఆ సమయంలో కౌండిన్య దేశాన్ని 
పాలిస్తున్న శ్రీదత్తుడు హైవాయ 


19 


వంశస్థుల్లో పదవరాజు, పౌరస్వతుడి 
తర్వాత ఐదవతరం వాడు. శ్రీదత్తుడు 
మంచివాడూ, సమర్ధుడే కాని, అతి 
సున్నిత మనస్కుడు. అతడి పట్టపు రాణి, 
ఒక మగబిడ్డను కని కన్ను మూసింది. 
ఆమె పట్ల అమిత (ప్రేమ గల శ్రీదత్తుడు, 
మరొక వివాహం చేసుకోవలసిందని 


ఎంతమంది చెప్పినా పెడచెవిన పెట్టి, 
కొడుకును అతి గారాబంగా పెంచి, 
విద్యాభ్యాసం కోసం, దక్షిణా 
పథమంతటా ఖ్యాతిగాంచిన మేటి 
గురువు కృష్ణచంద్రుడి దగ్గరకు పంపాడు. 

ఆ బిడ్డ, కౌండిన్య యువరాజు 
విజయదత్తుడు, నేడు పరిపూర్ణ 
యువకుడు. శస్రశా స్రాల్లో అద్వితీయుడైన 
మేధావి. ధీశాలిగా నలుగురి మెప్పూ 
పాందినవాడు. కృష్ణచంద్రుడంతటి 


20 


గురువుకు ప్రియశిష్యుడై, అతడి చేత 
శభాష్‌ అనిపించుకున్న రాజనీతిజ్ఞుడు. 
కృష్ణచంద్రుడి వద్ద విజయదత్తుడి 
విద్యాభ్యాసం పూర్తయింది. కాబోయే 
రాజులకు కృష్ణచంద్రుడు ఇచ్చే ప్రత్యేక 
శిక్షణలో వున్నాడతడు. మరొక రెండు 
నెలల్లో, ఆ శిక్షణ కూడా పూర్తి చేసి, 
అతడు స్వస్థానానికి తిరిగి వెళ్ళడానికి 
అనుమతిస్తాడు, కృష్ణచంద్రుడు. 
అటువంటి పరిస్థితిలో, ఒకనాటి 
ఉదయం రాజు శ్రీదత్తుడు పంపగా 
వచ్చిన భటుడు, మహారాజు, 
యువరాజును వెంటనే 
పంపించవలసిందిగా కోరుతున్నారని చెప్పి 
మహారాజు స్వహస్తాలతో కృష్ణచంద్రుడికి 
రాసిన లేఖను అందించాడు. ఆ లేఖలో 
కూడా విజయదత్తుణ్ణి వెంటనే 
పంపవలసిందిగా అభ్యర్థన వున్నది తప్ప, 
అందుకు కారణం ఏమిటో లేదు. 
కృష్ణచంద్రుడు వెంటనే విజయదత్తుణ్ణి 
పిలిపించి, విషయం చెప్పి, ప్రయాణానికి 
సిద్ధం కమ్మని ఆదేశించాడు. కారణం 
తెలియని ఈ హఠాత్ర్రయాణానికి కలత 
పడుతూనే, గురువుకు నమస్కరించి, 
ఆశీస్సులు పొంది, తన ఉత్తమాశ్వాన్ని 
అధిరోహించి, విజయదత్తుడు 
బైలుదేరారు. 
కొడుకు ఆగమనవార్త విని భవన 
ప్రవేశ ద్వారం దగ్గరే ఎదురు చూస్తున్న 
మహారాజు, గుర్రం దిగి తనకు 
నమస్కరించబోతున్న అతణ్ణి 
గాఢాలింగనం చేసుకున్నాడు. తండ్రి కళ్ళు 
రెండూ చమర్చి వుండటం గమనించి, 


తండ్రి ఏదో ఆవేదనలో వున్నాడని 
గ్రహించాడు, విజయదత్తుడు. 

ఆ తర్వాత అతడు భోజనాలయ్యాక 
విశ్రాంతిగా తండ్రి దగ్గర కూర్చుంటూ, 
“నాన్నా, ఇంత అత్యవసరంగా నన్ను 
పిలిపించిన కారణం ఏమిటి?” అని 
అడిగాడు. శ్రీదత్తుడు కొద్ది సేపు మౌనంగా 
వుండిపోయి, తర్వాత చెప్పటం 
ప్రారంభించాడు. 

“విజయా! మన పూర్వీకుడైన పౌరస్వత 
మహారాజు మొత్తం దక్షిణాపథాన్నంతటినీ 
జయించి, చిన్నా, పెద్దా రాజ్యాలన్నింటినీ 


తనకు సామంత రాజ్యాలుగా 


చేస్తుకున్నాడన్న విషయం నీకు తెలిసిందే 
గదా! ఆ మహారాజు పాలనలో సామంత 
రాజులందరూ కప్పం కిందా, కానుకల 
రూపేణా అనేకమైన నిధి నిక్షేపాలనూ, 
ఎన్నో అపూర్వమైన వస్తువులనూ ఇచ్చారు. 
వాటిలో వెండి బంగారాలే కాక, 
జాతిరత్నాలు కూడా ఎన్నో వున్నవి. వాటి 


వివరాలన్నీ మన వంశంలోని రాజులకు 
పరంపరగా తెలుస్తూనే వున్నాయి. 
పౌరస్వతుడి తర్వాత సామంతరాజ్యాలన్నీ 
వేటికవి న్వతంత్రించినా, ఏ ఒక్క 
రాజ్యమూ మన రాజ్యంపై దండెత్తి, 
మనల్ని కొల్లగొట్టుకు పోవాలన్న ఆలోచన 
చెయ్యకపోవడం చేత, ఇప్పటి వరకూ ఆ 
నిధి నిక్షేపాలన్నీ భద్రంగా వున్నాయి. 
ఈనాటికి వాటి మీద వేరొకరి కన్ను 
పడటం జరిగింది!” అని ఆగాడు. 

“ఎవరా వ్యక్తి?” అని విజయదత్తుడు 
ప్రశ్నించాడు. 

శ్రీదత్తుడు ఆ ప్రశ్నకు నిట్టూర్చి, 
“కుట్రదారులు ఒకరు కాదు, నాయనా 
ముగ్గురు! దక్షిణాపథంలో మన రాజ్యం 
మీద, మిగిలిన పెద్ద దేశాలన్నీ ఏకమై 
కుట్ర సాగిస్తున్నాయి,” అన్నాడు. 

ఆ జవాబుకు విజయదత్తుడు 
ఉలిక్కిపడుతూ, “ఏమిటీ! కాళింది 
ప్రభువు కూడా కుట్రలో భాగస్థుడా?” 


అంటూ నమ్మలేనట్టు నొక్కి ప్రశ్నించాడు. 
అవునని జవాబిచ్చాడు, మహారాజు, 
ఊహించని ఆ వార్తకు విజయదత్తుని 
మస్తిష్కం ఒక్క క్షణం మొద్దుబారి 
పోయింది. తండ్రి ఆవేదనకు సగం 
కారణం అతడికి ఆ క్షణానే అర్థమైంది. 
పౌరస్వత మహారాజు. తదనంతరం, 
దక్షిణా పథ సార్వభౌమత్వం చేజారి 
పోయినా కౌండిన్య ప్రభువులు ఏ ఒక్క 
రాజ్యంతోనూ శత్రుభావంతో ప్రవర్తించ 
లేదు. శ్రీదత్తుడి తండ్రి, తన కుమార్తె 
సుమతికి స్వయంవరం ప్రకటిస్తూ, 
దేశదేశాలకూ ఆహ్వానాలు పంపించాడు. 
ఆ స్వయంవరంలో వసుమతి, తమ 
పారుగునే వున్న కాళింది దేళ 
రాకుమారుని మెడలో వరమాల వేసి, 
అతణ్ణి వరించింది. శ్రీదత్తుని తండ్రి 


22 


ఆనందంగా వారిద్దరికీ వివాహం 
జరిపించి, తన కుమార్తెను కాళింది దేశపు 
కోడలిగా సాగనంపాడు. 

ఆ రకంగా శ్రీదత్తుడికి బావగారైన 
కాళింది ప్రభువు మాధవ సేనుడు, నిన్న 
మొన్నటి దాకా కౌండిన్య దేశానికి 
రాకపోకలు జరుపుతూ మైత్రీ 
సంబంధాలను కొనసాగించాడు. తన 
ఏకైక సంతానమైన శ్రీలేఖను 
విజయదత్తుడికిచ్చి వివాహం చేసి, ఈసారి 
కాళింది రాకుమారిని కౌండిన్య దేశపు 
రాణిగా పంపాలనేది వసుమతి ప్రగాఢ 
వాంఛ. చెల్లెలి కోరికకు శ్రీదత్తుడు 
ఎంతగానో ఆనందించి, తన అంగీకారాన్ని 
తెలియజేశాడు. ఆ అన్నా చెల్లెళ్ళ కోరికకు, 
మాధవ సేనుడు ఏనాడూ అభ్యంతరం 
తెలియజెయ్యలేదు. అటువంటి వ్యక్తి 
ఈనాడు కుట్రదారులతో చేరడమా? 

విజయదత్తుడు మౌనంగా వుండి 
పోవటం చూసి, మహారాజు, ఓదార్పుగా 
కొడుకు భుజం తట్టి ఇలా చెప్పాడు. 

“నాయనా! ఈ కుట్ర ఎంతవరకు 
నిజవో తెలుసుకునేందుకు, సైన్యా 
థ్యక్ష్తుడైన వీరబాహుతో రహస్య 
సమాలోచన జరిపి, మన గూఢచారి 
దళాన్నంతటినీ రంగంలోకి దింపాను. 
పదిరోజుల క్రితం గూఢచారి దళ 
నాయకుడు, నాకు అందించిన పూర్తి 
నివేదిక చూడగానే, నాకు మతి 
పోయినంత పని అయింది. 

ఆ నివేదిక గురించి. చెప్పబోయే 
ముందు, ఆ నివేదిక ద్వారానే నాకు 
తెలిసిన కొన్ని ముఖ్య విషయాలు 


_. చెప్పాలి. ఆ విషయాలు వింటే, సర్వం 
నీకు అర్థమవుతుంది! 
దక్షిణాపథంలోని పెద్ద రాజ్యాలు 
నాలుగింటిలో ఒకటైన చంపక దేశాన్ని 
ప్రస్తుతం, మరాళభూపతి పాలిస్తున్నాడు 
ఇతడి తండ్రి చక్రభూపతి, రాజైన తన 
అన్నను విషప్రయోగం చేసి చంపి, 
సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ 
చక్రభూపతి వారసుడైన ప్రస్తుత చంపక 
ప్రభువు మరాళభూపతి, దౌష్ట్యంలోనూూ, 
కుటిల తంత్రంలోనూ కూడా తండ్రికి 
వారసుడే! ఇతడికి ఇద్దరు కొడుకులు. 
రాజ్యానికి వారసుడైన తన పెద్ద కొడుక్కు, 
చక్రభూపతి అని తన తండ్రి పేరే 
పెట్టుకున్నాడు, మరాళుడు. ఈ 
చక్రభూపతి ముమ్మూర్తులా రూపం 
లోనూ, గుణంలోనూ కూడా, తన తాతనే 
పోలినవాడు. ఆ తండ్రీ కొడుకులూ 
దుర్మార్గంలోనే గాక, యుద్ధవిద్యల్లో కూడా 
ఎన్నదగినవారే! తమ శక్తియుక్తులకు 
తామే గర్వించే వీరి దృష్టి, తరాల కింద 
మనకు లభ్యమైన ఐశ్వర్యం పైనా, 
దక్షిణాపథ సార్వభౌమత్వం పైనా 
'కేంద్రీకరించబడింది. 
చంపక దేశానికి కుడివైపున, తూర్పు 
దిశగా కులద దేశమూ, ఎడమవైపున, 
పశ్చిమదిశగా కాళింది _ దేశమూ 
వున్నాయన్న సంగతి, నీకు తెలిసిందే! 
కుంద దేశాన్ని ప్రన్తుతం పాలిస్తున్న 
వృషభద్వజుడు వృద్ధుడూ, అసమర్జుడే 
గాక, నిస్సంతు! దురదృష్టవశాత్తూ, 
సింహాసనానికి వారసులన దగ్గ 
దాయాదులు కూడా ఎవరూ లేరు. ఆ 


కారణంగా అతడు, చక, మరాళ 
భూపతుల భల్లూక శక్తియుక్తులకు 
తేలిగ్గానే వశమై, తాను మాత్రం ఎక్కడికీ 
కదలలేననీ, కావలసినంత సైన్యాన్నీ, 
ఆహార పదార్థాలనూ పంపిస్తాననీ మాట 
యిచ్చాడు. నిజానికి ఈ తండ్రీ 
కొడుకులిద్దరూ కలిసి, కొద్దిపాటి సైన్యాన్ని 
తీసుకువెళ్ళినా, ఆ దేశాన్ని అవలీలగా 
జయించి వుండేవారే! కాని, ముందుగా 
మన సింహాసనాన్ని కైవసం చేసుకునేదాక, 
అనవసర యుద్ధాల్ల ద్వారా, మన దృష్టి 
వారి మీదికి మళ్ళించుకోవటం ఇష్టం 
లేక, వాళ్ళిద్దరూ కుంద ప్రభువుతో 
తాత్కాలికమైన సంధి కుదుర్చుకున్నారు. 

తర్వాత 'వారి దృష్టి కాళింది మీదికి 
మళ్ళింది. మన దేశానికీ, వారి దేశానికీ 
మధ్యన వున్నడి కాళింది. పైగా, మనకూ 
కాళింది ప్రభువుకు వున్న బాంధవ్యం 


23 


కూడా వారిని కాస్త ఇబ్బంది పెట్టింది. ఈ 
స్థితిలో, మరాళ భూపతికి మరొక చిక్కు 
కూడా ఎదురైంది. అది, తన కొడుకు 
కాళింది రాకుమారి సౌందర్యం గురించి 
విని, ఆమెను వివాహమాడాలని 
అభిలషించడం!” మహారాజు శ్రీదత్తుడు 
తదేక దృష్టితో చెప్పుకుపోతున్న వాడల్లా 
మరొక్కసారి ఆగాడు. 

తండ్రి చెబుతున్న రాజకీయ 
పరిణామాలను శ్రద్ధగా వింటున్న 
విజయదత్తుడు తండ్రి చెప్పడం ఆపగానే 
మరొకసారి ఉలిక్కిపడ్డాడు, 

అది గమనించిన మవోరాజు, 
వేదాంతిలా ఒక్క చిరునవ్వు నవ్వి, 
“భూమినేలే రాజు జీవితం, ముళ్ళ మధ్య 
గులాబీలాంటిదని పెద్దలు అందుకే 
అన్నారు నాయనా!” అన్నాడు, 

తండ్రి ఆదర వాక్యాల్ని వింటూ 
మౌనంగా కూర్చున్న విజయదత్తుడి 
మనసులో రకరకాల ఆలోచనలూ, 
అనుమానాలూ చెలరేగినై. శ్రీలేఖకూ 


తనకూ వివాహం జరిపించాలన్న పెద్దల 
అభిమతానికి అనుగుణంగానే, 
తామిద్దరూ కూడా బాల్యం నుంచీ, 
ఒకరి పట్ల ఒకరు గాఢానురక్తి 
పెంపాందించుకున్నారు. ఈనాటి ఈ 
రాజకీయ చదరంగంలో, తమ 
పరస్పరాభిమానం కూడా ఒక పావుగా 
మారి, ఓటమి చవిచూడబోతున్నది! తను 
ఎంత దిట్ట అయినప్పటికీ, ఆ పావును 
టతికించలేని నిస్సహాయ స్థితిలో 
వున్నాడు. తాము శత్రువులతో 
ముఖాముఖీ తలపడి, గెలిచేదాకా 
శ్రీలేఖను వారు కన్యగా వుంచుతారన్న 
నమ్మకం లేదు! రహస్యంగా ఈపాటికే - 
చంపక రాకుమారుడితో వివాహాం 
జరిపించేసినా ఆశ్చర్యం లేదు! 
శ్రీదత్త, విజయదత్తులిద్దరి మధ్య 
కొద్దిసేపు నిశ్శబ్దం తాండవించింది. 
చివరకు తన ఆలోచనలనుంచి 
తేరుకున్న విజయదత్తుడు గంభీరంగా 
“చెప్పండి నాన్నగారూ!” అన్నాడు. 
-(ఇంకావుంది) 


24 


స్వర్ణసి 


(20 


[హైహయ వంశస్థుడైన కౌండిన్య దేశాధిపతి పౌరస్వతుడు మిగిలిన రాజ్యాలను జయించి, దక్షిణాపథానికి 
సార్వభౌముడయ్యాడు. పౌరస్వతుడికి పదవ తరం వాడైన శ్రీదత్తుడి కాలానికి సామంత రాజ్యాలన్నీ 
విడిపోయాయి. శ్రీదత్తుడి ష్రైక కుమారుడు విజయదత్తుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేయనున్న 
తరుణంలో, వెంటనే రాజధానికి తిరిగి రావలసిందిగా కబురు వచ్చింది. రాజధానికి చేరిన యువరాజు 
విజయ దత్తుడికి-తమ రాజ్యంలోని నిధి నిక్షేపాలను కొల్లకొట్టడానికి పారుగురాజులు కూడబలుక్కుని రహస్యంగా 


కుట్ర పన్నుతున్నారని మహారాజు శ్రీదత్తుడు చెప్పనారంభించాడు. 


మహారాజు తన మాటలను తిరిగి కొన 
సాగిస్తూ, “కొడుకు కోరికతో మరాళుడు 
సమస్య మరింత జటిలమైనట్టు 
భావించాడు. కొడుకుకు వెంటనే అవునని 
గాని, కాదని గాని సమాధానం చెప్పక, 
మరొక కోణం నుంచిసమస్యకు పరిష్కారం 
ఆలోచించటం ప్రారంభించిన కాళింది 
ప్రభువు, మాధవ సేనుడి పుట్టు 
వూర్వోత్తరాలన్నీ ఆరాతియ్యడం 
సాగించాడు. 

ఆ పరిశోధనలో, మాధవ సేనుడు 
మనకు బంధువైన కారణంగా, మనం 
తెలుసుకోవాలన్న ఆసక్తి చూపనివీ, 


సెంహాస నం 


-తరవాత] 


మరాళుడికి ఉపకరించేవీ అయిన కొన్ని 
అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేమి 
టంటే-కేవలం స్వయంవర ఆహ్వానం 
అందిన కారణంగా వచ్చి, వసుమతి తన 
మెడలో వరమాల వేసినందువల్ల, ఆమెను 
పెళ్ళాడాడు తప్పితే, వసుమతి పట్లగాని, 
హైహయ వంశీకులమైన మనపట్ల గాని 
అతడికి, ప్రత్యేకమైన ఆదరభావం ఏమీ = 
లేదు. అంతేగాక, అంతర్గతంగా అతడిలో 
తీవ్రమైన ఐశ్వర్య వాంఛవున్నట్టు, 
మరాళుడు పంపిన నేర్చరులైన గూఢ 
చారులు గ్రహించి, తమ రాజుకు 
నివేదించారు. 


| లక్నీగాయత్రి 


19 


మాధవ సేనుడిలోవున్న ఆ ఒకేఒక్క బల 
హీనతను పునాదిగా చేసుకుని, తనకోటను 
నిర్మించుకోవడానికి నిశ్చయించుకున్న 
మరాళుడు, మాఘశుద్ధ సప్తమినాడు, తమ 
కులదైవమైన సూర్యభగవానుడికి జరిగే 
రథోత్సవానికి రావలసిందిగా, మాధవ 
'సేనుడికి ప్రత్యేక ఆహ్వానం పంపాడు. 

అంతకు ముందు ఎన్నడూ రాని, ఆ 
ఆహ్వానానికి కాస్త ఆశ్చర్యపడినా, భగవ 
త్కార్యం కనక, సకుటుంబంగా చంపక 
దేశానికి బైలుదేరాడు, మాధవ సేనుడు. 

చంపక రాజులు ప్రతి ఏటా, ఆ రథోత్స 
వాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు. 
రథసప్తమినాటి ప్రాతఃకాలానే సూర్యదేవుడి 
బంగారు విగ్రహాన్ని రథంలో వుంచి, 
ముఖ్య వీథులన్నిటా ఊరేగిస్తారు. ఆ 
ఊరేగింపులో ప్రత్యేకత ఏమిటంటే, 
సూర్యభగవానుడు ఊరేగే ఆ రథానికి 
గుర్రాలు వుండవు! రథానికి పూన్చవలసిన 
ఏడు గుర్రాలకు బదులుగా, రాజ 


20 


కుటుంబంలో ముఖ్యులైన ఏడుగురు 
పురుషులు, రథానికి కట్టిన ఏడు తాళ్ళను 
లాగుతారు. ఆ ఏడుగురిలో చంపక దేశపు 
మహారాజూ, యువరాజూ తప్పనిసరిగా 
వుంటారు. మిగిలిన ఐదుగురినీ మహారాజు 
నిర్ణయిస్తారు. 

ఆనవాయితీగా ప్రతి ఏటా జరిగే, ఈ 
ఉత్సవాలలో, ఈసారి మరాళుడు, 
మాధవ సేనుణ్ణి ఏడుగురిలో ఒకడుగా 
ప్రకటించి, ఒక తాడును తనే స్వయంగా 
మాధవ సేనుడి నడుముకు అమిత 
గౌరవంతో కట్టి అతడి పక్కల ఇరువైపులా 
వున్న రెండు స్థానాలనూ తనకూ, కొడుకు 
చక్రభూపతికీ కేటాయించాడు. 

తొలిసారిగా రాజకుటుంబానికి చెందని 
వ్యక్తి, సూర్యుడి రథాన్ని లాగబోవటం, 
స్వయంగా మహారాజే ఆనవాయితీని 
భంగపరచటం చూసిన ప్రజల్లో గుస 
గుసలు చెలరేగాయి. 

అది గమనించిన మరాళభూపతి, 
ప్రజలనుద్దేశించి సమ్మోహనంగా ప్రసంగిస్తూ 
“అత్యంత గౌరవనీయుడైన ఈ కాళింది 
ప్రభువు, ప్రత్యేకంగా రథోత్సవం కోసమే, 
మనదేశానికి వచ్చిన మన అతిథి! పిలువగా 
వచ్చిన అతిథి, కుటుంబ సభ్యులకంటే 
గౌరవనీయుడనీ, ఆయనకు జరగవలసిన 
మర్యాదలన్నీ, ఆ స్థాయిలోనే జరపాలనీ 


ధర్మశాస్త్రాలు చెబుతున్నవి. ఆ ధర్మాన్ని 
అనుసరించే నేను ఒక తాడును ఆయనకు 
ఇచ్చి గౌరవించి, మనదేశపు మర్యాదనూ, 
బె న్నత్యాన్నీ నిలబెట్టాను!” అన్నాడు. 

ఇది విని, మాధవసేనుడు అమితా 
నందంతో పొంగిపోయి, ఆనాటి మధ్యాహ్నం 
జరిగిన బ్రహ్మాండమైన విందు భోజనా 
నంతరం, తన ఆనందాన్నీ, చంపక ప్రభువు 
తనకిస్తున్న ఆత్మసమాన గౌరవ మర్యాదల 
పట్ల, తన కృతజ్ఞతనూ బాహాటంగా 
వెల్లడించాడు. 

మాధవ సేనుడి కృతజ్ఞతా పూర్వక 
వచనాలకు, మరాళభూపతి, గంభీరంగా 
తలపంకించి వూరుకున్నాడు. దాంతో కాస్త 
చివుక్కుమన్న మాధవ సేనుడు, ఆ తర్వాత 
ఏకాంతంలో, మరాళుడితో, “రాజా, మీరు 
నా పట్ల చూపుతున్న గౌరవానికి నేనెంతో 
ఆనందిస్తూ ఇందాక మాట్లాడిన మాటలు, 
మీకు అంతగా రుచించినట్టు లేవు. 
నామాటలు మిమ్మల్నేమీ నొప్పించలేదు 
కదా?” అన్నాడు ఎంతో స్నేహపూర్వకంగా. 

దీనికి మరాళభూపతి, ఎంతో చలించి 
పోయినట్టుగా చప్పున ముందుకు వంగి, 
మాధవ సేనుడి చేతులు పట్టుకుంటూ, 
“మీరు మమ్మల్ని నొప్పించటమా! ఎంత 
మాట! నామనసులో వేరే ఆలోచనవున్నది. 
దాన్ని గురించి మీకు ఇప్పుడు చెప్పటమా, 
మానటమా అన్న సందేహంలో వున్నాను,” 
అన్నాడు. 

ఆ మాటలకు మాధవనేనుడు కాస్త 
ఆశ్చర్యంగా, “మీరు సందేహించక అదే 
మిటో చెప్పండి,” అన్నాడు. 


చందమామ 


“నేను 


మరాళుడు సంకోచిస్తూనే, 
చెప్పబోయేది ఒక కోరిక, మిత్రమా! 
అయితే అయ్యో, ఆహ్వానించి గౌరవించిన 
వ్యక్తి అడిగిన కోర్కెను తీర్చలేకపోయానే 
అని, మీరు బాధపడకూడదు. ఆ షరతు 
మీద అయితేనే చెబుతాను,” అంటూ 


నేర్పుగా ముందరి కాళ్ళకు బంధం వేశాడు. 
మాధవ సేనుడు _ చిరునవ్వుతో, 
“చెప్పండి!” అన్నాడు. 


అప్పుడు మరాళుడు, “సరే చెబు 
తున్నాను! మీరు ఇక్కడికి మా అతిథులుగా 
రాకముందే మీ అమ్మాయి శ్రీలేఖ 
రూపగుణశీలాదుల గురించిన ప్రశంస, 
మా దేశాన్ని చేరింది, అవన్నీ విన్న మా 
యువరాజు, ఆమెనే వివాహమాడాలన్న 
కోర్కెను, నా దగ్గర వెల్లడించాడు. అయితే 
నేను, “నాయనా, కౌండిన్య యువరాజు 


21 


ఆమెకు బంధువూ, ఈడైనవాడూ-ఆమెను 
అతడికివ్వాలన్న సంకల్పం వారికిగాని 
వున్నదేమో!' అన్నాను. 

“అయితే మా యువరాజు, “నాన్నా 
కౌండిన్య ప్రభువులు ఒకప్పటి సార్వ 
భౌములు కావచ్చు. ఎన్నో నిధినిక్షేపాలు 
వారి దగ్గర నేటికీ మూలుగుతుండవచ్చు. 
కానీ, రాజ్యం వీరభోజ్యం! వీరుడైన వాణ్ణే 
ఉత్తమ క్షత్రియ కన్య వరిస్తుంది. నా శౌర్య 
ధైర్యాలతో, నేను శ్రీలేఖ మనసును 
ఆకట్టుకోగలనన్న నమ్మకం, నాకున్నది. 
ఆమే గనుక నన్ను వరించిననాడు, 
మిగిలిన దక్షిణాపథాన్నంతటినీ జయించి, 
ఆమెను దక్షిణ భారతదేశానికంతటికీ 
మహారాణిని చేస్తాను. అంతేకాదు, 
పుత్రసంతానం లేని ఆమె తండ్రిని నా 
తండ్రితో సమానంగా గౌరవించి, అర్థ 
భాగానికీ, కౌండిన్య దేశంనుంచి లభింప 


22 


జేసుకున్న ఐశ్వర్యంలో సగభాగానికీ అధి 
పతిని చేస్తాను" అన్నాడు. 

“రాజా, ఈ మాటలు విని నేను వెంటనే 
ఏమీ మాట్లాడలేకపోయాను. కొంత సేపాగి, 
“నాయనా, బంధుత్వం కోరినవారు ఎంతో 
స్నేహంగా ప్రవర్తించాలి. ముందుగా నేను 
కాళింది ప్రభువుతో స్వయంగా ఈ విషయం 
మాట్లాడతాను. ఆయన అభిప్రాయాన్ని 
బట్టి మనం నడుచుకుందాం. నువ్వు 
మాత్రం తొందరపడకు,” అన్నాను. 
ఇదీకథ!” అని ఆగాడు మరాళుడు. 

ఊహించని విధంగా, మరాళుడి నోటి 
వెంట వచ్చిన మాటలకు, మాధవ సేనుడు 
మొదట స్తంభించిపోయాడు. క్రమంగా 
తేరుకున్న అతడి మనసు, నెమ్మది 
నెమ్మదిగా మరాళుడి మాటలకు 
ఆకర్షింపబడుతూ, అనంతైశ్వర్యంగురించీ, 
దక్షిణాపథ సార్వభౌమత్వం గురించీ కలలు 


| 'కనటం ప్రారంభించింది. ఆ కలల మత్తులో 
| అతడు, తాత్కాలికంగా భార్యాబిడ్డల ఇష్టా 


యిష్టాల గురించి మరిచి పోయాడు. 
ఆ తర్వాత దాదాపు మూడు గంటల 
పాటు, మరాళభూపతి, 
మాధవ సేనుల మధ్య 
ఏకాంత సంభాషణ 
నడిచింది. ఆ మూడు 
గంటల సమయంలో 
మరాళుడు, మాధవ 
శ నేనుణ్ణి దాదాపు పూర్తిగా 
లాంగదీసుకున్నాడు. 


చందమామ 


మాఘమాసంలో, వారిద్దరి మధ్య ఆ 
రకమైన ఒప్పందాలు జరిగే నాటికి, నీ 
గురుకులవాసం ఇంకా ఆరునెలలున్నది. 
నీ శిక్షణ మాసంలో ముగిసినా, ఆశ్వయుజ 
మాసంలో గురుకులంలో వైభవంగా జరిగే 
దేవీనవరాత్రులు పూర్తి అయిన తర్వాతే 
నిన్ను స్వదేశానికి పంపటానికి కృష్ణ 
చంద్రులవారు నిర్ణయించిన విషయం 
కూడా మరాళుడికి తెలిసింది. 

ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, 
నువ్వు గురుకులం నుంచి తిరిగిరాక 
ముందే మనదేశాన్ని ముట్టడించాలని 
వారు నిర్ణయించుకున్నారు. ప్రతి ఏటా 
చైత్రమాసంలో వసంతోత్సవాలకు మన 
దేశం వస్తున్నట్టే, ఈ సంవత్సరం కూడా 
మాధవ సేనుడు మనదేశానికి వచ్చి, మన 
నైనిక వివరాలు సాధ్యమైనంతగా గ్రహించే 
టట్టు నిర్ణయం జరిగింది. వైశాఖ, జ్యేష్ట 
మాసాల్లో కాళింది, చంపక, కుంద సేన 
అన్నిటినీ ఒకచోట చేర్చి, ప్రత్యేకమైన 
తర్ఫీదు ఇస్తారు. రానున్న మాసం ఆషాఢం. 
దట్టమైన మబ్బులతో, సూర్యకాంతి 
తక్కువగా వుండే వర్షబుతు ప్రారంభ 
మాసమైన ఆషాఢం, సేనల రహస్య 
కదలికలకు చాలా అనువైనదన్న విషయం 
నీకుతెలిసిందే కదా! ఆ ఆషాఢ మాసంలో 
మూడు దేశాల సేనలూ మన దేశాన్ని 
ముట్టడిస్తాయి. 

“నాయనా, విజయా! ఈ రోజు జ్యేష్ట 
శుద్ధ ఏకాదశి. ఈనాటికి ఆ త్రిసైన్య 
కూటమి తీవ్రమైన సమర సన్నాహంలో 
వుండి వుంటుంది. మరికొద్ది రోజుల్లోనే 


చందమామ 


మనదేశం రణభూమి కాబోతున్నది. 
ఆకళ్శికంగా ఏర్పడిన ఇటువంటి తీవ్ర 
పరిస్థితుల వల్ల, నిన్ను అర్థాంతరంగా 
పిలిపించక తప్పలేదు. ఊహించని 
విధంగా వచ్చిపడిన, ఈ విపత్కర పరిస్థితి, 
మొదట్లో నన్ను బాగా కృంగతీసింది. 
అయితే మన రాజగురువులు శివానందుల 
వారు చెప్పిన మాటలు, నాలో కొత్త ఆశల్ని 
చిగురింపజేశాయి. 

వేగులద్వారా నాకు విషయాలన్నీ 
సమగ్రంగా తెలియగానే, నీ భవిష్యత్తు 
ఏమవుతుందో అన్న ఆందోళనలతో, 
శివానందులను నీ జాతకం చూసి 
భవిష్యత్తు చెప్పవలసిందిగా కోరాను. నీ 
జాతకాన్ని బాగా సూక్ష్మంగా పరిశీలించిన 
ఆయన, మొదట్లో నాకు ఏమీ చెప్పక, 
అఖండ పూజలో కూర్చున్నారు. ధ్యాన 


23 


మగ్బులైన ఆయన కళ్ళముందు, ఉదయ 
సూర్య బింబమూ, పడగెత్తిన ఒక మహా 
సర్పమూ, ధగద్ధగాయమానంగా మెరుస్తున్న 
సువర్ణమూ, ఆరుగురు అందమైన 
కన్యలూ కనిపించారట! ఆ విషయం నాకు 
చెబుతూ ఆయన, “మహారాజా! యువ 
రాజు అఖండ జాతకుడు. అతడి ప్రస్తుత 
దశ కొన్ని గట్టిచిక్కులనూ, ప్రాణగండాన్నీ 
కూడా సూచిస్తున్నా, గ్రహబలం వల్ల 
అతడు సర్వత్రా విజయుడే అవుతాడు. 
పౌర్గమిలోగా అతడు ఇక్కడ వుండటం 
ఎంతయినా అవసరం. నా అంచనా 
ప్రకారం, అతడికి త్వరలోనే ఒక కొత్త నిధి 
లభిస్తుంది. పౌర్ణమిలోగా అతడిని రప్పించి, 
అతడి సమక్షంలో మన మైదానంలో, నేను 
మంత్రజలం చల్లి సూచించినంత మేరా 
తవ్వించండి,” అన్నాడు. అప్పటికే నిన్ను 


24 


పిలిపించాలని అనుకుంటున్న నేను, 
ఆయన మాటలతో, నీకు వెంటనే వార్త 
పంపించాను. ఎల్లుండి త్రయోదశి శుక్ర 
వారం! బహుశా రాజగురువులు, ఆనాడే 
తవ్వకాలు ప్రారంభించేస్తారేమో!” అని 
శ్రీదత్తుడు చెప్పడం పూర్తిచేసి గాఢంగా 
ఊపిరి తీసుకున్నాడు. 

విజయదత్తుడు సందేహంగా, “కానీ, 
ఒక వైపు యుద్ధ ప్రమాదం ముంచు 
కొస్తుండగా మనం యుద్ధసన్నాహాలకు 
బదులు, తవ్వకాలకు అధిక ప్రాధాన్యత 
ఇవ్వటం అంత మంచిది కాదేమో!” 
అన్నాడు. 

ఆ మాటలకు మహారాజు, “శివానందులు 
చెప్పగానే, నేను ఆ సందేహమే వ్యక్తం 
చేశాను. కానీ, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ 
తవ్వకాలు ఆపవద్దనీ, వాటివల్ల నీకు 


చందమామ 


ఇంతింతనరాని మేలు చేకూరుతుందనీ 
గట్టిగా చెబుతున్నారు. తవ్వకాలు మహా 
అయితే మూడురోజులకంటే ఎక్కువ 
పట్టదు. అందుకే నేను శివానందులు 
చెప్పిన ప్రకారమే చెయ్యటానికి నిశ్చ 
యించాను,” అన్నాడు. 

ఆ జవాబుతో సంతృప్తి చెందిన విజయ 
దత్తుడు, “నాన్నా ధర్మమూ, న్యాయమూ 
మనపక్షాన వున్నవి. మనం ప్రయత్నలోపం 
కూడా చెయ్యటంలేదు. కనుక, విజయం 
మననే వరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో 
ముందుకు సాగుదాం!” అన్నాడు. 

కొడుకు మాటలకు మహారాజు తల 
పంకిస్తూ, ఏదో అనబోయేంతలో, ద్వారం 
దగ్గర చిన్న అలికిడి అయిన శబ్దం విని 
పించింది. ఇద్దరూ అటుకేసి తలలు 
తిప్పిచూశారు. 


చందమామ 


ద్వారం దగ్గర నిలబడివున్న భటుడు, 
మహారాజు తన వైపు చూడగానే నమస్క 
రించి, “ఎవరో ఒక వ్యక్తి ప్రభువులను 
అత్యవసరంగా చూడాలని పట్టుబడు 
తున్నాడు. లక్ష్మీదేవి చేతి ఉత్తరం 
వచ్చిందని, మీకు చెప్పమన్నాడు,” అని 
విన్నవించాడు. 

“సరే, లోపలికి పంపు,”' అన్నాడు 
మహారాజు. 

భటుడి వెంటవచ్చిన యువకుడు, 
మహారాజు పక్కన వున్న విజయదత్తుణ్ణి 
చూసి చప్పున ఆగిపోయాడు. విజయ 
దత్తుడు ఆ యువకుడి ముఖంకేసి కాస్త 
పరీక్షగా చూసి చిరునవ్వుతో, “నాన్నగారూ, 
లక్ష్మీదేవి చేతి ఉత్తరంగా వచ్చిన ఈ నవ 
యువకుడు, మీ మేనకోడలు శ్రీలేఖ!” 


అన్నాడు. 


మహారాజు ఒక్క ఉదుటన లేచి, 
ఆప్యాయంగా మేనకోడలి రెండు చేతులూ 
పట్టుకున్నాడు. 

శ్రీలేఖ బొటబొటా కన్నీళ్ళు కారుస్తూ, 
“మామయ్యా, విధిలేని పరిస్థితిలో, నన్ను 
మీ ఆశయానికి పంపిస్తున్నాననీ, ఇక 
నాభారం మీదేననీ, మా అమ్మ మీతో 
చెప్పమన్నది,” అన్నది. 

ఆ మాటలకు చలించిపోయిన మహా 
రాజు సానునయంగా మేనకోడలితలను 
నిమురుతూ, “తల్లీ! మీ అమ్మ నిన్ను 
హక్కుగల చోటుకే పంపింది!” అంటూ 
కొడుకు వైపు తిరిగి, “విజయా, శ్రీలేఖ 
ఇక్కడికి రావటమనేది, నీకు జరిగిన 
మొదటి శుభం. మన క్షత్రియులకు 
గాంధర్వ వివాహం ధర్మసమ్మతమే! కనుక, 
నువ్వూ శ్రీలేఖా గాంధర్వ వివాహరీత్యా 
దంవతులైతే బావుంటుందని, నా 
ఆలోచన. ఏమంటావు?” అని ప్రశ్నిస్తూనే 
శ్రీలేఖవైపు చూశాడు. 


మేనమామ మాటలతో, గతించిన 
ఆశలు క్షణంలో పునరుజ్జీవించినట్టు 
వికసించిన ముఖంతో, చప్పున విజయ 
దత్తుడి వైపు చూసిన శ్రీలేఖ, అంతలోనే 
తడబాటు పడి, చప్పున సిగ్గుతో తల 
వంచుకున్నది. 

తండ్రి, శ్రీలేఖల ఆతృత గమనించిన 
విజయదత్తుడు, చిరునవ్వుతో తల 
పంకిస్తూ, “మీ ఇష్టం నాన్నా!” అన్నాడు 
నెమ్మదిగా. 

విజయదత్తుడి అంగీకారం విని, 
మహారాజు ఆనందంతో పొంగిపోతూ, 
“శుభస్య శీఘ్రం! గాంధర్వ వివాహానికి 
సంకల్పబలమే ముహూర్తబలం!” అంటూ 
శ్రీలేఖ కుడిచేతిని తనే స్వయంగా అందు 
కుని, విజయదత్తుడి దక్షిణ హస్తంలో 
వుంచాడు. పాణిగ్రహణం అయినవెంటనే, 
ఆ దంపతులిద్దరూ సంతోషంగా వంగి 
మహారాజు పాదాలుతాకి భక్తితో నమస్క 
రించారు. (ఇంకావుంది) 


స్వర్గ సింహాసనం 
ణి 


[దక్షిణావథాన్హంతటినీ ఏకబ్బతంగా వలిన హైవాయ వంళ్యుడైన కౌండిన్య బోశాధివతి సొరన్దుతుడీ 
వధవతళం వాడు శ్రీదత్తుడు. ఆయన కాలానికీ సామంత రాజ్యాలన్లీ విడిపోయాయి. శ్రీ దత్తుడు, 
గురుకులంలో విద్యాభ్యానం బోన్తూన్లు తన పీకాక్‌ కుమారుడు విజయదత్తుక్లో రాజుధానికీ రవ్చింబి, తమ 
రాజ్యంలోని నిధినిక్షేపాలను కొల్లగ్యోడానికి పొరుగు రాజులు చేన్తూన్లు కుట్రను గురించి చెప్పాడు. 
ముఖ్యంగా తమ బంధువైన కాళింది ప్రభువు మాధవ నేనుడి ఐళ్టుర్యా వాంభను గ్రహించి, చభంవకో 
రాజ్యూధినతి మరాళుడు ఆతని కుట్రలో భాగస్వామిని బోనుకున తీరును వివరించాడు. రాజగురువు 
శివానందుల నలవో ప్రకారం నగరానికి తూర్పుదిళగా వున్త మైదానంలో తవ్వకాలు జరవడానిక 
నిర్ణయించాడు. మాధవ నేనుడి కుమార్తె శ్రీలేఖ వుడువ వేషంలో అక్క డీక్‌ వబ్చింటి. శ్రీ దత్తుడు అవ్పుటికప్పుడో 


బిజయదత్తుడికీ, శ్రీలోలతూ గాంభర్దావివావాం జరినించాడు. 


ఇక్కడ విజయదత్తుడు, శ్రీలేఖా 
పాణిగ్రహణం చేస్తూన్న సంతోష సమ 
యంలో, అక్కడ కాళింది దేశంలో, శ్రీలేఖ 
తండ్రి మాధవ సేనుడు దిక్కుతోచని 
వాడిలా నిస్సహాయంగా కూర్చునివున్నాడు. 

మరొక భవంతిలో చంపక ప్రభువు 
మరాళభూపతి, అతడి కుమారుడు చక్ర 
భూపతి ఆకలిగొన్న సింహాల్లా కూర్చుని 
వున్నారు. ఆ రోజు జ్యేష్టశుద్ధ ఏకాదశి. 
శ్రీలేఖా, చక్రభూపతుల నిశ్చితార్థానికై 


- తరవాత] 


నిర్ణయించిన ముహూర్తపు రోజు. అంతకు 
రెండు రోజులు ముందుగానే మరాళ, 
చక్రభూపతులు కొంత సైన్యాన్ని 
వెంటబెట్టుకుని కాళింది దేశానికి 
వచ్చారు. జ్యేష్టశుద్ధ ఏకాదశి నాడు 
నిశ్చితార్థం చేసుకుని, బహుళ దశమిదాకా 
కాళిందిలో గడిపి, అనాటి రాత్రి 
సనైన్యంగా కౌండిన్య మీదికి దండెత్తడ 
మనేది, మరాళ, మాధవ సేనులు 
నిర్ణయించుకున్న పథకం. నాలుగు నెలల 


| లక్ష్మీగాయత్రి 


| 


క్రితం రథోత్సవానికి మాధవ సేనుడు 
వెళ్ళినప్పుడు జరిగిన మాటల్లోనే, ఆ 
పథకం తయారుచేయబడింది. 

ఆనాడు అంతా తిరుగులేని విధంగా 
నిర్ణయించిన మరాళభూపతి, మాధవ 
'సేనుడితో, “మిత్రమా, మీరు అన్యధా 
భావించక, ఈ విషయాలన్నీ అంతఃపుర 
స్రీలనుంచి మాత్రం గోప్యంగా వుంచండి. 
ఎంత మహారాణి అయినప్పటికీ స్త్రీ స్రీయే. 
ఆడవారి నోట్లో నువ్వుగింజ నానదంటారు. 
ఇటువంటివన్నీ వాళ్ళకు తెలియజెప్పటం 
మనకు చాలా ప్రమాదం,” అన్నాడు. 

అప్పటికే మరాళుడి మాటలకు బాగా 
సమ్మోహితుడైవున్న మాధవ సేనుడికి, ఆ 
మాటలు సబబుగానే అనిపించాయి 
తప్ప, తన కుమార్తెకు మాట మాత్రం 
చెప్పకుండా, ఆమెకు వరుఖ్ణి నిశ్చయించి, 


ఫిబ్రవరి 


నిశ్చితార్థపు పీటలమీదికి తీసుకు 
పోవటమనేది అన్యాయంగా తోచలేదు. 
మరాళుడు వధువు ఇష్టాయిష్టాలతో 
ప్రమేయంలేకుండా ప్రవర్తిస్తున్నాడన్న 
ఆలోచనా రాలేదు. అందువల్ల, అతడు 
భార్యాబిడ్డలకు ఏ విషయమూ తెలియ 
నివ్వలేదు. 

అయితే, కాళింది మహారాణి అయిన 
వసుమతిగురించి, మరాళ, మాధవసేను 
లిద్దరూ చాలా తక్కువ అంచనావేశారు. 
మేధావీ, యుద్ధనీతులు తెలిసినదయిన 
వసుమతి, ఎదిరి మనసును, చక్కగా 
గ్రహించగల సమర్థురాలు. రథోత్సవంలో 
చంపక ప్రభువు, తన భర్తకిస్తున్న 
మర్యాదా, గౌరవమూ కాస్త అతిగా 
కనిపించాయామెకు. రథోత్సవం నుంచి 
తిరిగివచ్చిన నాటినుంచి, ఏదో 
అనుమానంతో భర్తను మరింత సూక్ష్మంగా 
గమనించటం ప్రారంభించిన ఆమెకు- 
తన పుట్టినింటి పట్ల భర్త తీరుతెన్నుల్లో 
స్పష్టమైన తేడా కనిపించింది. దానితో 
వ్యధ చెందిన వసుమతి, తనకు తానుగా 
కొంతమంది వేగులను ఏర్పాటు చేసు 
కుని, మొత్తం గ్రహించింది. పరిస్థితి తన 
చేయిదాటిపోయిందని అర్థం చేసుకున్న 
ఆమె, అంతా వివరంగా కూతురు 
శ్రీలేఖకు చెప్పి, నమ్మకస్తురాలైన ఒక , 
చెలికత్తె సహాయంతో ఆమెను అన్న 
దగ్గరకు పంపివేసింది. నిశ్చితార్థపు రోజు 
ఉదయం వరకూ రాకుమారి అదృశ్యం 
గురించి బైటికి పొక్కకుండా జాగ్రత్త పడిన 
ఆమె, అప్పుడే తనకూ తెలిసినట్టు 
నటించింది. 


20 చందమామ 


కూతురు అదృశ్యమైందని విన్న 
మాధవసేనుడు, మతి చలించినవాడిలా 
అయ్యాడు. అతడికి తనకు లభించబోయే 
ఐశ్వర్యమూ, దక్షిణాపథ సార్వభౌమత్వమూ 
కూడా, కూతురితో బాటే అదృశ్యమైనట్టు 
అనిపించ సాగింది. శ్రీలేఖ కౌండిన్య 
దేశానికే పారిపోయివుంటుందని అతడు 
గ్రహించాడు. ఈ విషయం తెలిస్తే 
మరాళుడు కూడా, ఆమె ఎక్కడికి 
వెళ్ళిందో ఊహించగలడని కూడా అతడికి 
అర్థమైంది. 
ఇటు మరాళభూపతికి శ్రీలేఖ 
అదృశ్యమైన వార్తతోబాటు, వేగులు అంత 
క్రితమే తెచ్చిన మరొక వార్త కూడా శరాఘా 
తంలా తగిలింది, అది విజయదత్తుడు 
గురుకులం నుంచి శిక్షణ పూర్తికాకుండానే, 
తండ్రి పిలుపునందుకుని స్వదేశానికి 
తిరిగివచ్చాడన్న వార్త. విజయదత్తుడు లేని 
సమయంలో, కౌండిన్యను ముట్ట 
డించాలని పథకంవేసిన మరాళుడు, 
వేగులు తెచ్చిన వార్తతో హతాశుడై, “ఛీ, 
ఛీ, హఠాత్తుగా దండెత్తిపోవలసింది. 
కొద్దిపాటి అజాగ్రత్తవల్ల అనవసరవు 
టాలస్యం చేశాను,” అని తనను తాను 
తిట్టుకున్నాడు. 
చివరకు, ఆయనా, కొడుకు భూపతీ 
కలిసి బాగా ఆలోచించి, జరిగిందేదో 
జరిగిపోయిందనీ, మిగిలిన సైన్యాన్ని 
వెంటనే బయలుదేరవలనిందిగా 
కబురుపంపి, బహుళ దశమికి బదులు, 
బహుళ పంచమి నాడే దండయాత్రకు 
బయలుదేరాలని, మాధవ సేనుడికి 
వార్తపంపారు. 


చందమామ 


21 


ఆ వార్తనందుకున్న మాధవ సేనుడు, 
మరీ ధర్మసంకటంలో పడ్డాడు. నిన్న 
మొన్నటిదాకా శ్రీదత్తుడు తనకు కేవలం 
బావమరిది. కానీ, ఈనాడు తన కూతురు 
వారితో బాంధవ్యాన్ని కోరుకుని వెళ్ళి, 
తనను మరింత చిక్కులోపెట్టింది. 
ఈక్షణాన మరాళుడికీ, అతడి కొడుక్కూ, 
శ్రీలేఖ పట్టా, తనపట్లా ఎటువంటి 
క్రోధమూ లేదనేది నమ్మలేనివిషయం. 
ఇంతవరకూ వచ్చిన యుద్ధవ్యూహోన్ని 
పాడుచెయ్యలేకా, తనెక్కడ తిరిగి శ్రీ 
దత్తుడితో మైత్రికలుపుతాడోననే భయం 
చేతా, మరాళుడు తనతో ఇంకా పొత్తు 
సాగిస్తున్నాడు, అంతే! తన సహాయంతో 
శ్రీదత్త విజయదత్తులిద్దర్నీ ఓడించట 
మంటూ జరిగితే, ఇక మరాళుడికి తన 
అవసరం వుండదు సరికదా, తనమీద 


ఫిబ్రవరి 


పగతీర్చుకునే సావకాశంకూడా దొరుకు 


తుంది. ఇక అప్పుడు తనకు లభించేది 
సార్వభౌమత్వమూ, ఐశ్వర్యమూకాదు- 
కారాగారవాసమూ, శిరశ్ళేదమూ! 

ఇలా ఆలోచించటం ప్రారంభించిన 
మాధవ సేనుడిలో, నెమ్మదిగా పశ్చాత్తాపం 
కూడా అంకురించటం ప్రారంభమైంది. 
ఆసమయంలో అక్కడికి వచ్చిన మహా 
రాణి వసుమతి, భర్తతో ఒక గంట సేపు 
సానునయంగా మాట్లాడి, అతడి అంత 
రాంతరాల్లో ఏమూలో వున్న ద్రోహచిం 
తననూ, ఐశ్వర్యకాంక్షనూ పూర్తిగా 
తుడిచివేసింది. విజయదత్తుడి శౌర్య 
'హూక్రమాల గురించి వర్ణించి చు, శత్రువులకు 
ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటమి తప్పదనీ, 
దక్షిణాపథ సార్వభౌమత్వం చేజిక్కించుకునే 
సామర్థ్యం విజయదత్తుడికేగాని, చక్రభూప 
తికి లేదనీ నొక్కిచిప్పింది. 


ఫిబ్రవరి 


భార్యమాటలతో, మాధవ సేనుడికి 
భవిష్యత్తుపట్ల కొత్త ఆశలు చిగురించాయి. 
కాని, చేజేతులా శ్రీదత్త, విజయదత్తులతో 
వైరం తెచ్చి పెట్టుకున్నానన్న బాధ అతణ్ణి 
వదలలేదు. 

అది గ్రహించిన వసుమతి, “జరిగిన 
దానికి బాధపడకండి. ఇప్పుడు మించి 
పోయిందేమీలేదు. మేం, మీకు మిత్రులమే 
గాని, శత్రువులంకాదు. శ్రీలేఖా, విజయ 
దత్తులకు ఆశీస్సులు!” అని పావురం 
ద్వారా, మా అన్నయ్యకు రహస్యవార్త 
పంపండి. తర్వాత, అనుకున్న ముహూర్తానికి 
మరాళుడితో కలిసి సైన్యంతో వెళ్ళి, 
యుద్ధంరేపనగా ఈరోజు రాత్రి, మన సైని 
కులకు రహస్యంగా ఆదేశాలు ఇవ్వండి! 
ఆ ప్రకారం వాళ్ళు రణరంగంలో, మరా 
ళుడి సేనల్నే నాశనం చేస్తారు. అటు 
కౌండిన్య సేనలు, ఇటు మనసేనలు 
ఒక్కసారి విరుచుకుపడితే, ఎంతటి 
మరాళుడైనా నీరుగారిపోతాడు. మా 
అన్నయ్య, విజయుడు మొదట్లో కాస్త 
తికమకపడినా, పరిస్థితి తేలిగ్గా అర్థం 
చేసుకుంటారు,” అని చెప్పింది. 

వసుమతి మాటలతో మాధవ సేనుడి 
మనస్సు తేలికపడింది. అతడు నిట్టూ 
రుస్తూ, “దేవీ, యిన్నాళ్ళూ నీ విలువను 
గ్రహించలేకపోయాను. మరాళుడు వేసిన . 
ఎరకు ఇట్టే లొంగిపోయాను. నిధి 
నిక్షేపాలూ, పదవీ వ్యామోహాలకు 
అతీతమైన బ్రతుకు విలువ, రాచరికపు 
ధర్మమూ ఈనాడు బాగా తెలిశాయి. నువ్వు 
చెప్పినట్టే శ్రీదత్తుడికి ఇప్పుడే రహస్యంగా 
వార్తపంపిస్తాను,” అన్నాడు. 


22 చందమామ 


ఆ తర్వాత వసుమతి చెప్పిన ప్రకారం, 
మాధవ సేనుడు పంపిన పెంపుడు 
పావురం, సూర్యోదయ సమయానికి 
శ్రీదత్తుడి శయనమందిరపు గవాక్షం దగ్గర 
చేరి, అదేపనిగా రెక్కలు టపటపలా 
డించడం ప్రారంభించింది. ఆ అలికిడితో 
శ్రీదత్తుడు కళ్ళుతెరవగానే, నగిషీలుగా 
చెక్కిన ఆ గవాక్షపు సందుల్లోంచి లోపలికి 
దూరి, ఒక్క ఊపున అతడి పక్కన 
వాలింది. 

పావురం ప్రవర్తనను బట్టి, అది 
శిక్షణపాందిన పావురమని గ్రహించిన 
శ్రీదత్తుడు దాన్ని నిమిరి, దాని కాలికి 
కట్టబడివున్న లేఖను తీసుకున్నాడు. అది 
చదివిన శ్రీదత్తుడికి క్షణకాలం, అది కలో 
నిజమో అర్ధం కాలేదు. తక్షణం 
కబురుపంపి, శ్రీలేఖ విజయదత్తులను 
రప్పించిన అతడు, పావురం తెచ్చిన 
లేఖను కొడుక్కు యిచ్చాడు. 

అది చదివిన విజయదత్తుడు చిరు 
నవ్వుతో, దాన్ని శ్రీలేఖకు అందిస్తూ, 
“ఇటువంటి శుభసమాచారంకోసమేోనేను 
ఎదురుచూస్తున్నాను, నాన్నా! శ్రీలేఖ 
యిక్కడికి రావటం, మామయ్యలో 
మార్పుకు కారణం కావచ్చునని, నేను 
ఆశపడుతూనే వున్నాను,” అన్నాడు. 

శ్రీదత్తుడు చాలా ఆనందంగా, 
“విజయా, ఇది మనకు కలిగిన రెండవ 
శుభం! ఇక కొద్ది గంటల్లో ప్రారంభం 
కాబోయే తవ్వకాలు మరెంతటి శుభాన్ని 
తెస్తాయో, చూద్దాం!” అన్నాడు. 

ఆసరికి బాగాతెల్లవారింది. మరొక 
గంట తర్వాత, రాజగురువు శివానందుల 


చందమామ 


ఆధ్వర్యంలో, నగరపు తూర్పు దిక్కున 
తవ్వకాలు ప్రారంభమవుతాయి. 
త్వరత్వరగా ప్రాతఃకాల విధులు 
పూర్తిచేసుకున్న మహారాజు, శ్రీలేఖా 
విజయదత్తులతో కలిసి, స్వయంగా 


తవ్వకాలు జరుగుతున్న చోటుకు 
బయలుదేరారు. 

ఖాళీగా వున్న తూర్పు వైపు మైదానంలో, 
శివానందులు వలయాకారంలో గుర్తించి, 
మంత్రజలం చల్లినంత మేరా దాదాపు 
అరవైమంది కూలీలు, చురుగ్గా తవ్వు 
తున్నారు. ఆ తవ్వకాలు అలా మధ్యాహ్నం 
దాకాసాగి, మధ్యాహ్నానికి పది, పన్నెండు 
అడుగులలోతుకు భూమి తవ్వబడింది. 

మధ్యాహ్నం భోజనానికి కూలీలు లేవ 
గానే, మహారాజు కూడా కొడుకు, కోడలితో 
కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు. 


23 ఫిబ్రవరి 


ముగ్గురూ భోజనం చేసి విశ్రాంతిగా 
కూర్చున్న ఒక గంటకే మహారాజును, 
యువరాజును రాజగురువులు రమ్మంటు 
న్నారంటూ భటుడు వార్తతెచ్చాడు. 

మహారాజు వెంటనే కొడుకుతో సహా 
హుటాహుటిని బైలుదేరి మైదానాన్ని 
చేరుకుని, గోతి అంచున నిలబడివున్న 
శివానందులను సమీపిస్తూనే గోతిలోకి 
చూసి, ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు. 

అప్పటికి పదమూడు అడుగుల 
లోతుకు తవ్వబడివున్న ఆ గోతిలో, 
సుమారు పదిహేను, పదహారు అడుగుల 
పొడవువున్న ఒక నల్లని మహాసర్పం, 
పూర్తిగా పడగవిప్పి, చుట్టలు చుట్టుకుని, 
నిశ్చలంగా ఒక మహాసర్పాకృతిలావున్నది. 
రాజగురువు శివానందులతో సహో, 
కూలీలందరూ. గోతి అంచున వలయా 
కారంలో నిలబడి, సర్పాన్ని అబ్బురంగా 
చూస్తున్నారు. 


ఫిబ్రవరి 


శ్రీదత్త, విజయదత్తులిద్దరూ తనను 
సమీపించగానే శివానందుడు, తృప్తి 
నిండిన కంఠంతో, “మహారాజా, ధ్యానంలో 
వుండగా నా కళ్ళముందు కనిపించిన 
మహాసర్పం ఇదే! భూగర్భంలో అపూర్వ 
మైన నిధిని నిక్షిప్తంచేసిన వ్యక్తి, మంత్ర 
శాస్త్రజ్ఞుల సహాయంతో ఒక మంత్ర 
భుజంగాన్ని సృష్టించి, తనునిక్షిప్రపరచిన 
దానికి కాపలాగా పెట్టటమనేది, పూర్వపు 
రోజుల్లో ఒకనియమంగా వుండేది. ఆ 
మంత్రబద్ధ భుజంగం, తనను సృష్టించిన 
మంత్రవేత్త ఆజ్ఞలకు లోబడి వుంటుంది. 
ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈమహా 
సర్పంకూడా అటువంటిదే! 

“భోజనాలు ముగించిన తర్వాత 
కూలీలు, ఒక్క అడుగైనా పూర్తిగా తవ్వారో 
లేదో, లోపలి పొరల్లోంచి అత్యంత 
వేగంగా దూసుకువచ్చిన ఈ సర్పం, తన 
చుట్టూ నాలుగైదడుగుల మేరకు, 
బుస్సుమంటూ వేడి గాలులు చిమ్మటం 
ప్రారంభించింది! భరింప శక్యంకాని ఆ 
వేడికి, మేమంతా గట్టు ఎక్కి దూరంగా 
నిలబడ్డాం. ఇదేదో మంత్రబద్ధమైన 
సర్పమని అనుమానించిన నేను, ఆ 
విషయం రూఢి చేసుకుందామని, 
స్వయంగా గోతిలోకి దిగి దాన్ని సమీపించ 
బోయాను. అది మళ్ళీ పడగవిసురుతూ 
బుస్సున వేడిగాలులు చిమ్మటం ప్రారంభిం 
చింది. ఇక సందేహంలేదని వెంటనే మీకు 
కబురుచేశాను,” అన్నాడు. 

శ్రీదత్తుడు ఆశ్చర్యంగా సర్పంకేసి 
చూస్తూ, “ఇప్పుడుదీన్ని ఇక్కడనుంచి తరి 
మెయ్యడం ఎలా?” అంటూ ప్రశ్నించాడు. 


24 చందమామ 


ఆ ప్రశ్నకు శివానందుడు సాలోచనగా, 
“మంత్రబద్ధమైన మహాసర్పాలు, 
సాధారణంగా ఉచ్చాటనా మంత్రాలు 
పఠించగానే అదృశ్యమవుతాయి. కాని, ఆ 
సర్బం ఏనిథక్రైతే కాపలాగా వుందో, ఆనిధి 
ఒక ప్రత్యేక వ్యక్తికోసం అయితే మాత్రం, 
సర్పాన్ని కదిలించటందాదాపు అసాధ్యం. 
ఆవ్యక్తికి తప్ప అది మరే శక్తికీ లొంగదు! 
ప్రస్తుతానికి మన ప్రయత్నం మనం 
చేద్దాం. ఇప్పటివరకూ మనకు అనుకూ 
లించిన ఆ దైవం, ఇప్పుడు కూడా మనకు 
విజయం చేకూరుస్తాడనే ఆశిద్దాం,” 
అంటూ మహారాజు అనుమతి కోస 
మన్నట్టుగా ఆగాడు. 

“సరే, కానివ్వండి!” అన్నాడు మహారాజు. 

శివానందుడు వెంటనే తనతో బాటు 
తెచ్చిన కమండలంలోని నీటిని చేతిలోకి 
తీసుకోబోతూ, విజయదత్తుడితో, 
“నాయనా, ఒకసారి సర్పంతో తలపడట 
మంటూ ప్రారంభించాక, ఎటువంటి 
విచిత్ర పరిస్థితులైనా ఎదురుకావచ్చు, 
సిద్ధంగా వుండు” అన్నాడు. 

ఆ మాటవినగానే విజయదత్తుడి 
చేయి, అప్రయత్నంగా ఒరనున్న ఖడ్గం పై 
బడింది. శ్రీదత్త, విజయదత్తులతో సహా 


Fe 


క్‌ 
z 
z 
లీ 
జ్‌ 
క్ష 
ళ్‌ 
బీ 
ల 
కా 
శ్‌ 
= 


అందరూ నివ్వెరపోతూ చూస్తూండగా, 
శివానందుడు గోతిలోకి దిగి, 'ఉచ్చస్వరంతో 
మంత్రాలు పఠిస్తూ చేతిలోని మంత్ర 
జలాన్ని సర్పం పై చిలకరించాడు. సర్పం 
మాయంకాలేదుగాని, వేడిగాలులు 
చిమ్మటం మాత్రం ఆపింది. తన మంత్రా 
లకు సర్పం మాయంకాకపోవటంతో, 
మళ్ళీ మంత్రజలాన్ని అందుకో 
బోయాడు, శివానందుడు. 

అంతలో, ఆ సర్పం “ఓ మంత్రవేత్తా! 
నేనొక మహత్కార్యంకోసం సృష్టించ బడిన 
సర్పాన్ని! నన్ను సృష్టించిన మంత్ర తంత్ర 
ప్రావీణ్యుడు, నాకొక ప్రశ్న, దానికి 
సమాధానమూ చెప్పాడు.నేనుఅడగ బోయే 
ఆ ప్రశ్నకు, ఆ సమాధానం చెప్పిన వ్యక్తికే 
నేను లాంగుతానుతప్ప, ఉచ్చాట నాది 
మహామంత్రాలు వేటికీ లొంగను,” అన్నది. 

ఆ మాటలు వినగానే శ్రీదత్త, విజయ 
దత్తులిద్దరూ ముఖముఖాలు చూసు 
కున్నారు. శివానందుడు మారుమాట్లాడక 
వెనుదిరిగివచ్చి, విజయదత్తుడితో, 
“నాయనా, ఇప్పుడిక నీవంతు వచ్చింది. 
నిర్భయంగా ముందుకు వెళ్ళి సర్పం 
అడగబోయే దానికి జవాబు చెప్పు,” 
అన్నాడు. -(ఇంకావుంది) 


ఆ 
ny 


రసింహాసనం౦| 


శ 


(ొండిన్య దేశాధిపతి శ్రీదత్తుడు, గురుకులం నుంచి తన కుమారుడు విజయదత్తుణ్ణి రప్పించి తమరాజ్యాన్ని 
కబళించడానికి పారుగురాజులు చేస్తూన్న కుట్రనూ, తమ బంధువయిన మాధవసేనుడు వారితో చేతులు 
కలిపిన వైనాన్నీ వివరించాడు. అంతలో మాధవనేనుడి కుమార్తె శ్రీలేఖ అక్కడికి రావడంతో, ఆమెకూ 
విజయదత్తుడికీ వివాహం జరిపించాడు. రాజగురువు శివానందుల సలహా ప్రకారం తూర్పు దిశనవున్న 
మైదానంలో తవ్వకాలు ఆరంభమయ్యాయి. గోతిలో వేడిగాలులు చిమ్ముతూ మహాసర్పం ఒకటి కనిపించి, 
తాను అడిగే ప్రశ్నకు స్టైన సమాధానం చెప్పే వ్యక్తికే లొంగుతానని శివానందులకు చెప్పింది. సర్పం అడిగే 


ప్రశ్నకు సమాధానం చెప్పమని శివానందులు విజయదత్తుణ్ణి ఆదేశించాడు. 


విజయదత్తుడు తండ్రికీ, శివానందుడికీ 
నమస్కరించి, సర్పం దగ్గరకు వెళ్ళి, “ఓ 
మహాసర్సమా! నువ్వు అడగదలచిన ప్రశ్న 
ఏదో అడుగు,” అన్నాడు. 

ఆ మాటకు సర్పం చిన్నగా కదిలి, 
“మహావీరా! ప్రశ్న అడగబోయే ముందు, 
ఒక ముఖ్యవిషయం చెబుతున్నాను, 
జాగ్రత్తగా విను. నా ప్రశ్నకు సరైన సమా 
ధానం చెప్పిన వ్యక్తి కంఠాన్ని, నేను ఒక 
అపూర్వమైన పూలదండగా మారి అలంక 
రిస్తాను. సరైన సమాధానం చెప్పలేని వ్యక్తిని, 
కాలసర్పంగా. కాటువేసి, యమపురికి 


_ తరవాత] 


పంపిస్తాను. ఈ నిబంధనను ముందుగానే 
నీకు తెలియజేశాను. నీకిష్టమైతేనే ప్రశ్న 
అడుగుతాను. లేని పక్షంలో నువ్వు 
నిరభ్యంతరంగా వెనుదిగి వెళ్ళవచ్చు,” 
అన్నది. 

ఆ మాటలు వింటూనే మహారాజు 
అదిరిపడి, “విజయా!” అని చేయెత్తి 
కొడుకును వారిస్తూ, చప్పున గోతిలోకి 
దిగబోయాడు, 

మహారాజు ఆందోళన గమనించిన 
శివానందులు, అతడి చెయ్యి పట్టుకుని 
ఆపుతూ, “యువరాజుకు ప్రాణభయం 


లక్షీ గ్రగాయత్రి 


ఏమీ లేదు ప్రభూ! నామాట నమ్మండి,” 

అన్నాడు ధైర్యం చెబుతూ. 
సర్పంమాటలు వింటూనే ఒక్క క్షణం 

తటపటాయించిన విజయదత్తుడు, తర్వాత 


గంభీరంగా, “సర్పరాజా! నేను నీ నిబం 
ధనకు లోబడుతున్నాను. ప్రశ్న అడుగు!” 
అన్నాడు. 

వెంటనే సర్పం, “సరే విను! మూడింటా, 
మూడింటా, మూడు చేతా రాజు పాటించ 
వలసిన మూడూ ఏవి?” అని ప్రశ్నిం 
చింది. 

ఆ ప్రశ్న విని కొద్ది క్షణాలు ఆలో 
చించిన విజయదత్తుడు, “నీ ప్రశ్నకు, నా 
జవాబు విను! ముప్పాద్దులా, మూడు 
లోకాల్లోనూ, త్రికరణశుద్ధిగా రాజు 
పాటించవలసిన మూడూ సత్యమూ, 
ధర్మమూ, న్యాయమూ!” అన్నాడు. 


మార్చ్‌ 2000 


వెంటనే సర్పం, “శభాష్‌, మహావీరా! 
సరైన సమాధానం చెప్పి నన్ను గెలుచు 
కున్నావు. ఈ క్షణానే నేనొక పూలదండగా 
నీ మెడ అలంకరిస్తాను. నేను నీ మెడలో 
వున్నంత కాలం, ఎంతటి కాలకూట విష 
మైనా, నీకు అమృత ప్రాయమవుతుంది. 
ఇకపోతే ఇక్కడి నుంచి మరొక మూడ 
డుగులకు తవ్విస్తే, నీకు మరొక అపు 
రూపమైన కానుక కూడా లభిస్తుంది. విజ 
యోస్తు!” అంటూ ఒక్కసారిగా గాలిలోకి 
నిలువునా లేచి మాయమై, స్వచ్చమైన 
ధవళకాంతులు విరజిమ్ముతున్న పుష్పహా 
రంగా మారి, విజయదత్తుడి మెడలో 
పడింది. 

ఆ తర్వాత తవ్వకాలు దాదాపు 
సాయంకాలందాకా సాగి, మరొక మూడ 
డుగుల లోతుకు వెళ్ళేసరికి, కూలీలు 
పలుగులకు ఏదో లోహం తగులుతూ 
ఖంగుమన్న శబ్దం వినిపించింది. కూలీలు 
జాగ్రత్తగా, భూనిక్షిప్తమైవున్నదాని చుట్టూ 
గల మట్టిని తొలగించసాగారు. 

మహారాజు గోతి అంచునే నిలబడగా, 
విజయదత్తుడు మాత్రం గోతిలోకిదిగి, 
భూగర్భంనుంచి బైటికి వస్తున్న ఆ లోహం 
ఏమిటా అని చూడ సాగాడు. అంతలో 
సూర్యాస్తమయమై చీకట్లు కమ్మసాగాయి. 
అయితే, దివిటీల వెలుగులో 5 
పనిచేయసాగారు. 

పని పూర్తిఅయ్యాక వార్త పంపవల 
సిందిగా, అక్కడున్న అధికారులకు చెప్పి, 
శ్రీదత్త విజయదత్తులిద్దరూ భవనానికి 
తిరిగివెళ్ళారు. మళ్ళీ వార్త అందేసరికి 
సూర్యోదయం కావస్తున్నది. 


20 చందమామ 


మహారాజు, విజయదత్తుడు, శ్రీలేఖ, 
శివానందులతో సహా మైదాన ప్రాంతాన్ని 
చేరుకుని,అక్కడ గోతిపైన నేలమీద 
పెట్టబడివున్న దాన్ని చూసి, ఆశ్చర్యానం 
దాలతో కొద్ది నేపు నోట మాటరాకనిలబడి 
పోయారు. 

ఎంతకాలంగానో భూనిక్షిప్తమైవున్న 
ప్పటికీ, బాలసూర్యుని లేత కిరణాల 
వెలుగులో కాంతులు వెదజల్లుతూ, రాచ 
రికపుఠీవికీ, హుందాతనానికీ, స్లై ర్య ధైర్యా 
లకూసాక్షిగా నిలిచివున్న ఆ వస్తువు-ఒక 
పెద్ద సింహాసనం! 

అపూర్వమైన ఆ సింహాసనపు శిఖర 
భాగాన, హైహయ వంశీకులకు దేవత 
అయిన గాయత్రీదేవిమూర్తి, శిల్పాకృతిలో 
చెక్కబడివున్నది. దేవిపాదాలకు దిగువగా, 
ఒక పెద్ద పద్మాకారం అలంకారంగా చెక్క 
బడింది. దేవి కిరీటపు మధ్యభాగాన 
అమూల్యమైన వజ్రం ఒకటి స్వచ్చమైన 
ధవళకాంతులు విరజిమ్ముతుండగా, 
పదానికి మధ్యలో ఒక కెంపు పొదగబడి, 
రుధిరారుణకాంతులు వెదజల్లుతున్నది. 

సింహాసనానికి రెండు వైపులా రెండు 
సింహాకృతులు వున్నాయి. అవి, పెదవులు 
బిగించుకుని, కేవలం తమ గంభీరమైన 
దృష్టులద్వారా చూపరుల హృదయాల్లో 
కంపన కలిగిస్తూ, రాచరికపు మౌనగాంభీ 
ర్యాన్ని చాటి చెపుతున్నట్టుగా వున్నాయి. 

అద్వితీయంగా వున్న స్వర్ణసింహాస 
నానికి మూడు మెట్లున్నాయి. మెట్టుకు 
రెండు చొప్పున ఆరు సాలభంజికల స్వర్ణ 
ప్రతిమలు, ఎదురుబొదురుగా నమస్కార 
భంగిమలో వున్నాయి. సింహాసనాన్ని 


చందమామ 


21 


అధిష్టించబోతున్న వ్యక్తికి నమస్కారాలతో 
స్వాగతంచెబుతున్నట్టుగావున్న, ఆ సుందరీ 
మణుల రమణీయమైన శిల్పాలు, ప్రతి 
ఒక్కరినీ విశేషంగా ఆకర్షించాయి. 

సింహాసనంకేసి చూస్తూ మహారాజు, 
సింహాసనస్థ అయిన తమ కులదేవతకు 
చేతులెత్తి నమస్కరించి, మనసులోనే, 
“అమ్మా, మేమంతా నీ బిడ్డలం! నీ పాదాల 
సాక్షిగా ఈ సింహాసనం పైనే విజయుడికి 
రాజ్యాభి షేకం జరిపిస్తాను. అతణ్ణి సర్వకా 
లాల్లోనూ ఇలాగే చల్లగా చూడు!” అని 
ప్రార్థించాడు. p 

విజయదత్తుడు కూడా శ్రీలేఖా సహి 
తంగా దేవికి మొక్కాడు. 

తర్వాత, సింహాసనాన్ని పదిలంగా సభా 
భవనానికి చేర్చవలసిందిగ్గా, అధికారులకు 
చెప్పి, శ్రీదత్త, విజయదత్తులిద్దరూ 


మార్చ్‌ 2000 


శ్రీలేఖను తీసుకుని, శివానందులు వెంట 
రాగా అంతఃపురానికి తిరిగివచ్చారు. 

వారు అంతఃపురానికి వచ్చేసరికి, 
అక్కడ శిలీముఖుడనే గూఢచారి ఒకడు 
వారికోసం వేచివున్నాడు. మహారాజును 
చూడగానే వినయంగా నమస్కరించి శిలీ 
ముఖుడు, రాజు ఆజ్ఞాపించిన మీదట 
ఇలా చెప్పాడు: 

“చంపక ప్రభువైన మరాళభూపతి, తన 
కొడుకు చక్రభూపతితో, కొద్దిపాటి 
సైన్యంతో, కాళింది దేశంలో విడిదిచేసి 
వున్నాడు. కాళింది రాకుమారికీ, చక్ర 
భూపతికీ వివాహ ప్రదాన ఉత్సవం జరి 
పించటంకోసం, అతడు ముందుగా 
వచ్చాడు. అయితే, అనుకోని విధంగా 
కాళింది రాకుమారి అదృశ్యమైంది. ఆమె 
పురుషవేషంతో మన దేశానికే పారిపోయి 


మార్చ్‌ 2000 


22 


వచ్చివుంటుందని, మరాళ, చక్రభూపతు 
లిద్దరూ అభిప్రాయపడు తున్నారు. 
కాళిందిప్రభువు అనుమానమూ అదే! 
కాగా, జరిగిందేదో జరిగిపోయిందనీ, 
యుద్ధవ్యూహాన్ని యధాతథంగా కొనసాగ 
నిద్దామనీ, మరాళభూపతి పంపిన వార్తకు, 
కాళింది ప్రభువు తన అంగీకారాన్ని తెలి 
యజేశాడు. ఈ పాటికి, చంపకదేశంలో 
యుద్ద సన్నద్ధులైవున్న చంపక, కుందదేశపు 
సైన్యాలు రెండూ, కౌండిన్యదేశం శేసి 
బయలుదేరివుంటాయి. కాళింది సైన్యం, 
మరాళుడితో వున్న కొద్దిపాటి సైన్యం జ్యేష్ట 
బహుళ పంచమినాటి' రాత్రి బైలుదేరు 
తాయి. మనదేశానికీ, కాళింది దేశానికీ 
మధ్య సరిహద్దుగా వున్న కాళిందీ నది 
ఒడ్డున మూడు దేశాల సైన్యాలూ కలుసు 
కుని, ఒక్క వెట్టున నది దాటి మనదేశం పై 
విరుచుకు పడతాయి. ఈ మూడు 
'నైన్యాలూ కలుసుకుని, మనతో ప్రత్యక్ష 
యుద్దం ప్రారంభించే నాటికి ఆషాఢమాసపు 
శుక్లపక్షం చివరిరోజులు వస్తాయని వారి 
ఊహ! ఇప్పటి వరకూ మాకు తెలిసిన 
సంగతులు ఇవి!” 

శిలీముఖుడు తెచ్చిన వార్త వినగానే, 
మహారాజు అయోమయంగా కొడుకు 
వైపుచూస్తూ, “విజయా, ఏమిటిది? శిలీ 
ముఖుడు తెచ్చినవార్తను బట్టి, మీమామ 
ఇంకా శత్రుపక్షానే వున్నాడని స్పష్టమ 
వుతున్నది. అంటే, నిన్న మనకు వచ్చిన 
పావురపుటపా, కేవలం మనను పక్కదారి 
పట్టించటానికని అనుకోవచ్చునా?” అన్నాడు. 

తండ్రిమాటలతో విజయదత్తుడు 
కూడా ఆలోచనలోపడి, చివరకు, “బహుశా 


చందమామ 


కాకపోవచ్చు, నాన్నా! మామయ్య ఇప్పుడు 
శత్రుకూటమి మధ్యలో వున్నాడు. మరాళు 
డికి తన సైన్యాలేకాక, కుందదేశపు నైన్యా 
లుకూడా అండగా వున్నవి. తన దేశంలో 
వున్నాడు గదా అని ఒంటరివాఖణ్ణిచేసి, 
మరాళుణ్ణీ, అతడి కొడుకునీ బంధిస్తే, 
అటునుంచి చంపక, కుంద సైన్యాలు 
రెండూ కాళింది దేశం మీద విరుచుకుపడే 
అవకాశం ఎంతైనా వుంది. ఇదంతా ఆలో 
చించి మామయ్య, తనలో పరివర్తన 
కలిగినా, శత్రుపక్షంలోనే వున్నట్టు నటి 
స్తున్నాడేమో!” అన్నాడు, 

కొడుకు మాటలకు మహారాజు కూడా 
సాలోచనగా, “అలా జరిగే అవకాశం 
లేకపోలేదు. యుద్ధనీతిని అనుసరించి 
అతడు మిత్రుడుగా నటిస్తూ, శత్రు పక్షం 
లోనే వుండివుంటే, మనకు కనీసం మరొక 
పావురపు టపా అయినా వచ్చి తీరాలి. 
ఏది ఏమైనా మనం త్రినైన్య కూటమిని 
ఎదుర్కోవటానికి తగు ఏర్పాట్లలో వుండాలి. 
ఆపైన జయాపజయాలు దైవాధీనాలు!” 
అని, శివానందుల వైపు తిరిగి, ఆచార్యా, 
పరిస్థితి గ్రహించారు గదా! త్వరలోనే 
మనం యుద్ధరంగంలోకి దిగకతప్పదు. 
కొద్ది సేపటి క్రితం, అపురూపంగా దొరికిన 
ఆ స్వర్గసింహాసనాన్ని చూడగానే నా 
కుమారుడికి ఎనలేని అదృష్టం పట్టిందని 
పొంగిపోయాను. ఆ పరవశంతోనే సింహా 
సనస్థ అయిన మా కులదేవత పాదాల 
సాక్షిగా విజయుణ్ణి, ఆ సింహాసనం పై 
అధిష్టింప చేస్తాననీ, అతణ్ణి చల్లగా 
కాపాడమనీ, ఆ దేవిని ప్రార్థించాను. కాని, 
పరిస్థితి చూస్తూంటే నా కోర్కె ఇప్పట్లో 


చందమామ 


నెరవేరే అవకాశం లేనట్టు కనిపిస్తున్నది,” 
అన్నాడు. 

మహారాజు మాటలకు శివానందుడు 
మృదువుగా, “మహారాజా, నే చెప్పదలచు 
కున్న విషయాన్ని మీరే ప్రస్తావించారు. 
యువరాజుకు ప్రస్తుతం జ్యోతిశ్శాస్త్రం 
లోనే చెప్పుకోదగ్గ మహర్షశనడుస్తున్నది. 
అతడికి నిన్నటివరకూ కాస్త ప్రాణభయం 
వుండేది. నిన్నటితో అదికూడా తీరి 
పోయింది. ఇప్పుడు అతడి గ్రహస్థితి 
దృష్ట్యా, అతడు పట్టిన ఇనుపముక్క 
చంద్రహాసమై శత్రువులను వెంటాడి 
వధించగలదు. ఇటువంటి స్థితిలో, 
అతడికి అపూర్వంగా లభించిన స్వర్ణ 
సింహాసనంపై వెంటనే, ఎటువంటి 
ఆలస్యమూ చెయ్యకుండా పట్టాభిషిక్తుణ్ణి 
చెయ్యటం చాలా శుభదాయకమని, నా 


23 మార్చ్‌ 2000 


మనసుచెబుతున్నది. విజయదత్తుడు 
మహారాజుగా సైన్యానికి నాయకత్వం 
వహించి, విజయలక్ష్మిని వెంటబెట్టుకు 
రాగలడు!” అన్నాడు. 

శివానందుల మాటలను, శ్రీ దత్త, 
విజయదత్తు లిద్దరూ వ్యతిరేకించ లేక 
పోయారు. ఆ తర్వాత కొద్దిక్షణాలపాటు 
అక్కడ నిశ్శబ్దం తాండవించింది. 

తన కుమారుడు మాట్లాడకుండ 
వూరుకోవటాన్ని, అంగీకారంగా భావించిన 
శ్రీదత్తుడు, చేతులెత్తి దైవానికి నమస్క 
రిస్తూ, “అంతా మా కులదేవత అయిన 
గాయత్రీదేవిదయ! గతకొద్ది రోజులుగా 
కలలో కూడా ఊహించని విధంగా 
జరుగుతున్న ఈ సంఘటనలన్నీ, దైవ 
ప్రేరితాలుకాని మానవకల్పితాలు కావు. 
మీ మాటలు వింటూంటే, ఆ దైవం 


మార్చ్‌ 2000 


నా బిడ్డను పరిపూర్ణంగా కటాక్షిస్తాడన్న 
విశ్వాసం, నాలో ప్రబలుతున్నది. అంతా 
మీయిష్టప్రకారమే కానివ్వండి!” అన్నాడు. 
మహారాజు మాటలకు శివానందులు 
ఆనందిస్తూ, “చాలా సంతోషం, మహారాజా! 
యువరాజుసింహాసనా ధీశుడు కావటానికి 
సరైన ముహూర్తం కూడా నేను నిర్ణయించే 
వుంచాను. నేటికి సరిగ్గా నాలుగు రోజుల 
తర్వాత, జ్వేష్టబహుళపంచమీ శుక్రవారం 
నాటి ఉదయం, విజయ దత్తుడిజాతకరీత్యా 
తిరుగులేని ముహూర్తం. ఆనాటి ఉదయం 
సూర్యోదయమైన రెండు ఘడియల 
తర్వాత, అతణ్ణి పట్టాభిక్తుణ్ణి చెయ్యటానికి 
కావలసిన ఏర్పాట్లు చెయ్యండి,” అన్నాడు. 
శివానందుల మాటలకు విజయ దత్తుడు 
అప్రయత్నంగా, “అక్కడ శత్రుకూటమి 
యుద్ధానికి బైలుదేరేరోజే, ఇక్కడ పట్టాభి 
షేక మన్నమాట!” అన్నాడు. 
శ్రీదత్తుడు, శివానందులు పెట్టిన 
ముహూర్తానికి అంగీకరించాడు. ముగ్గురూ 
కలిసి-పట్టాభి షేకం క్లుప్తంగా నిరాడంబ 
రంగా జరపాలనీ, జనాన్ని ఆకర్షించే ఆర్భా 
టాల జోలికి పోరాదనీ నిర్ణయించు 
కున్నారు. 
తక్షణం రాజధానిలో విజయదత్తుడి 
రాజ్యాభిషేకపు ఏర్పాట్లు ప్రారంభమ 
య్యాయి. వాటితోపాటు యుద్ధ సన్నా 
హాలు కూడా తీవతరమయ్యాయి. 
నైనికులు తమ కత్తుల అంచులపదును 
రెట్టింపు చేసుకుని, ఖడ్గచాలనాన్ని మరింత 
తీవ్రంగా అభ్యసిస్తూ, వాటిని తళతళమని 
పిస్తూండగా, రాజభవనంలో అసంఖ్యా 
కులైన స్వర్ణకారులు తమ పనిముట్లతో, 


24 చందమామ 


అపూర్వమైన స్వర్ణసింహాసనాన్ని మెరుగు 
వెడుతూ, ఆపరిసరాల్నే ధగధగలాడించటం 
ప్రారంభించారు. 
ఇలా రోజొకక్షణంగా గడిచి, జ్యేష్ట 
బహుళపంచమి రానే వచ్చింది. 
'హైహయరాజుల సభాభవనం కర్పూర, 
కస్తూరికా పరిమళాలతో బాటు, అలం 
కారంగావేలాడదీసిన రకరకాల పూలదండల 
సువాసనలతో ఘుమఘుమలాడసాగింది. 
భవనపు మధ్యభాగాన, రకరకాలకుడ్య 
చిత్రాలతో, వివిధరకాలైన మణులతో 
ముత్యాలజాలరులతో అలంకరించబడిన 
విశాలమైనశాలలో, అగ్రభాగాన ధగద్ధగా 
యమానంగా కాంతులీనుతున్న స్వర్ణసిం 
హాసనం అమర్చబడివుంది. సింహాసనపు 
దిగువ భాగాన, ముఖ్య రాజోద్యోగులం 
దరికీ, ఆసనాలు ఏర్పరచబడ్డాయి. 
వారివెనుకనుంచి సామాన్యప్రజ యధేచ్చగా 
విజయదత్తుని రాజ్యాభి షేక సంరంభాన్ని 
తిలకించే వీలుకల్పించబడింది. 


ఈ ఏర్పాట్లూ, అలంకరణలన్నింటికీ 
మకుటాయమానంగా, సింహాసనానికి 
కుడిపక్కగా వేదవిదులైన బ్రాహ్మణులు 
కూర్చుని, ఉచ్భస్వరాలతో వేదగానం 
చేస్తూండగా, సింహాసనానికి ఎడమవైపున 
కూర్చునివున్న సంగీతవిద్వాంసులు, తమ 
మంగళ వాద్యాలశృతులను మరొక్కసారి 
సరిచూసుకుంటున్నారు. 

ఎవరికివారు అమితోత్సాహంతో 
ఎదురుచూస్తుండగా, శివానందులు 
నిర్ణయించిన ముహూర్తం సమీపించింది. 

శివానందులు ఆజ్ఞాపించిన మీదట, 
తండ్రిపాదాలకు ప్రణమిల్లి, శ్రీలేఖతో 
పాటు స్వర్గసింహాసనపు తొలిమెట్టుమీద, 
తన కుడిపాదాన్ని ఆనించబోయాడు, 
విజయదత్తుడు. 

ఆ మరుక్షణం, కోమలగంభీరమైన 
ఒకస్వరం, వర్షాకాలపు మేఘంలా గర్జిస్తూ, 
“విజయదత్తా, ఆగు!” అన్నది. 

-(ఇంకావుంది) 


మార్చ్‌ 2000 


2A 


స్వర్గ సింహాసనం 
ణి 


[కాండిన్య దేశపు యువరాజు విజయదత్తుడికీ, మాధవసేనుడి కుమార్తె శ్రీలేఖకూ వివాహం జరిగింది. 
రాజగురువు సలహా ప్రకారం నగరానికి తూర్పు దిశలో వున్న మైదానంలో తవ్వకాలు ఆరంభమయ్యాయి. 
మహాసర్చం అడిగిన ప్రశ్నలకు విజయదత్తుడు సరైన సమాధానం చెప్పడంతో, అది పూలదండగా మారి 
విజయదత్తుడి మెడను అలంకరించింది. గోతిలో నుంచి అపూర్వ సింహాసనం బయటపడింది. యువరాజు 
పట్టాభి షేక ముహూర్త నిర్ణయం జరిగింది. విజయేదత్తుడు స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద కుడిపాదం 


మోపగానే “ఆగు!” అన్న కంఠస్వరం వినిపించింది. 


ఊహించని విధంగా ఎదురైన, ఆ 
వారింపుకు గాలిలోకి లేచిన విజయదత్తుడి 
పాదం, అప్రయత్నంగా వెనక్కు మళ్ళింది. 
వేదగానం చేస్తున్నవారూ, మంగళవాద్యా 
లమీద హంసధ్వనిరాగాన్ని పలికించ 
బోతూన్నవాద్యకారులూ కూడా, తమతమ 
పనుల్ని ఆపివేశారు. ఒక్క క్షణకాలం, సభా 
భవనమంతా, సూదిపడితే వినిపించేంత 
నిశ్శబ్దం అలముకున్నది. 

ఆ హఠాత్సంఘటనకలిగించిన దిగ్భమ 
నుంచి మొదటగా తేరుకున్న విజయ 
దత్తుడు, గంభీరస్వరంతో, “ఎవరు? వేద 


= తరనాత] 


మంత్రాల మధ్య జరగబోతున్న, ఈ శుభ 
కార్యాన్ని ఆపజూస్తున్నదెవరు?” అంటూ 
ప్రశ్నించాడు. 

అక్కడ చేరిన యావన్మందీ, ఆ ప్రశ్నకు 
జవాబు కోసం చెవులు రిక్కించివుండగా, 
ఆ కోమలస్వరం జవాబిస్తూ, “విజయ 
దత్తా! నేను, నీ ఎదురుగా వున్న ఈ 
అపూర్వమైన స్వర్గసింహాసనపు తొలిమెట్టు 
మీద, కుడివైపున వున్న సాలభంజికను. 
నేనే నిన్ను ఆగమన్నది,” అన్నది. 

ఆ జవాబువింటూనే, విజయదత్తుడితో 
సహా అక్కడి వారందరూ రెట్టింపు దిగ 


Hee 


మకు లోనయ్యారు. క్షణకాలంనోటమాట 
రానట్టు నిలబడిపోయిన విజయదత్తుడు, 
తర్వాత చేతులు జోడించి నమస్కరిస్తూ, 
“తల్లీ దివ్యశక్తీ! నీ పట్ల పరుషంగా 
మాట్లాడిన, నా అపరాధాన్ని మన్నించు! 
ఈ దివ్యసింహాసనం శిఖరభాగాన చెక్కి 
వున్న, మా కులదేవతమూర్తిని చూసి, ఇది 
మాకు చెందినదేగదా అన్న ధీమాతో 
అధిష్టించబోయాను. అయితే, ఊహించని 
విధంగా ఎదురైన నీ వారింపు, నాలో అనేక 
'ప్రశ్చలనూ, అనుమానాలనూ రేకెత్తిస్తున్నది. 
ఈ స్వర్గసింహాసనం ఎవరికి చెందినది? 
దీనికి కాపలాగావున్న మంత్రబద్ధ భుజం 
గాన్ని గెలిచి, ఈ సింహాసనాన్ని సాధించిన 
నన్ను వారించటంలో, నీ ఉద్దేశ్యమేమిటి? 
దయచేసి చెప్పు, తల్లీ!” అన్నాడు. 


ఏప్రిల్‌ 2000 


20 


సాలభంజిక వెంటనే మృదుస్వరంతో, 
“నాయనా, విజయదత్తా! నీ వినయ 
గాంభీర్యం చూస్తూంటే, నాకు చాలా 
సంతోషంగా వున్నది. ఈ సింహాసనపు 
సృష్టికర్త, దీన్ని సృష్టించటంలో గల 
ఆశయం, నీ ద్వారా నెరవేరుతుందన్న ఆశ 
నాకు కలుగుతున్నది. ఇక నీ ప్రశ్నలకు 
జవాబు వివరంగా చెబుతాను, విను!” 
అంటూ ఇలా చెప్పసాగింది: 

“వందల సంవత్సరాలుగా భూగర్భంలో 
నిక్షిప్రమైవున్న, ఈ అపురూపసింహాసనం 
మీవంశానికి చెందినదే! చాలాకాలం 
క్రితం, మీవంశీకుల్లో ఎంతో గొప్పవాడుగా 
ఖ్యాతిగాంచిన, పౌరస్వతమహారాజు, దక్షిణ 
భారత దేశాన్నంతటినీ, ఒకతాటికిందకు 
తెచ్చి, ఏలినసంగతినీకు తెలి సేవుంటుంది! 
ఆ మహారాజు నిస్సంతుకావటంతో, అతడి 
తమ్ముడి కుమారుడైన హయగ్రీవుడు, 
పౌరస్వతుడి తదనంతరం రాజయ్యాడు. 
హయగ్రీవుడు అసమర్థుడు కావటంతో, 
అతడికి ఇంటా-బయటా కూడా అవ 
మానాలూ, అవహేళనలూ ఎదురవ్వ 
సాగాయి. ఆ పరిస్థితి హయగ్రీవుడి కంటే, 
అతడి గురువైన పుళిందభట్టారకుణ్ణే 
ఎక్కువగా బాధించింది. 

పుళిందుడుమహామంత్రవేత్త. శిష్యుడైన 
హయగ్రీవునిపట్లగల అవ్యాజానురాగం 
కొద్దీ అతడు, తన శక్తియుక్తులన్నీ ఉప 
యోగించి, శిష్యుడికి సాయపడాలను 
కున్నాడు. చాలా రోజులు దీర్భంగా ఆలో 
చించిన పుళిందభట్టారకుడు, చివరకు ఈ 


చందమామ 


అపూర్వ సింహాసనానికి రూపకల్పన 
చేశాడు.కావలసినబంగారాన్ని, మణులను 
సమకూర్చుకుని, నమ్మకస్థులైన స్వర్ణ 
కారులద్వారా, రహస్యంగా పని ప్రారంభిం 
చాడు. ఈ సింహాసనం తయారవుతున్న 
సంగతి, హయగ్రీవుడికి కూడా తెలియదు. 
భౌతికంగా, ఈ స్వర్ణ సింహాసం తయా 
రైన తర్వాత, పుళిందభట్టారకుడు తన 
మంత్రశక్తినంతటినీ వినియోగించి, మూడు 
గొప్ప దివ్యశక్తులను, కుడివైపున మూడు 
మెట్లమీదవున్న మూడు సాలభంజికల్లోకీ 
ఆవాహనచేసి, భౌతికచలనం లేకపోయిన 
ప్పటికీ, మానసికచలనం కలిగేలా ప్రాణ 
ప్రతిష్టచేశాడు. ఆ మూడుదివ్యశక్తులమూ 
మేమే! నేను సత్యాన్ని, రెండవమెట్టుమీద 
వున్నది ధర్మం! ఆఖరి మెట్టుమీద వున్నది 
న్యాయం!మాకుఎదురుగా, ప్రతిమెట్టుకూ 
ఎడమవైపున వున్న మిగిలిన మూడు 
సాలభంజికల్లోనూ, మా సహాయకశక్తు 
లున్నవి. అవి కూడా సత్య, ధర్మ, న్యాయ 
శక్తులే! అయితే, అవి స్థూలశక్తులు; 
మేము సూక్ష్మశక్తులం! 
ధర్మమూ, న్యాయమూ, వీటి తాలూకూ 
'సూక్షరూపాలనూ, సూక్ష్మధర్మాలనూ అర్థం 
చేసుకుని, సరిగ్గా ఆచరించగలిగిన వాడే 
' ఉత్తమపాలకుడవుతాడు. రాజ్యవు 
సుస్థిరత అనే మహాభవనానికి, సత్యమూ, 
ధర్మమూ, న్యాయమూ మూడు మూల 
స్తంభాలుకాగా, వాటిని రాజ్యంలో సక్ర 
మంగా అమలుపరచగలిగేరాజు నాలుగవ 


చందమామ 


21 


మూలస్తంభం. ఈ నాలుగవ స్తంభానికి, 
ఏమాత్రం శక్తిహీనతవాటిల్లినా, మిగిలిన 
మూడు స్తంభాలూ కూడా పట్టుకోల్పోయి, 
రాజ్యపు సుస్థిరత కుప్పకూలిపోతుంది. 
రాజధర్మాన్ని అర్థంచేసుకున్న మహా 
పురుషుల్లో, మీ పూర్వీకుడైన పౌరస్వత 
మహారాజు ఒకడుగా నిలిచాడు. ఆయన 


వారసుడైన హయగ్రీవుడికి, ధర్మపు స్థూల 
రూపమేగాని, సూక్ష్మరూపం తెలియదు. 
ఇందుకు, హయగ్రీవుడికి మమ్మల్ని సహా 
యకాలుగా నిర్దేశించే ఉద్దేశ్యంతో, ఈ " 
సాలభంజికల్లోకి ఆవాహన చేశాడు, 
పుళిందభట్టారకుడు. 

అయితే, ఎంతటివాడైనా విధికి ఎదురీ 
దలేడుగదా! పుళిందభట్టారకుడు, ఈ 
అపురూపమైన స్వర్ణసింహాసనానికి తుది 


ఏప్రిల్‌ 2000 


మెరుగులు దిద్దుతూండగా, హయగ్రీవుడు 
ఆకస్మికంగా మరణించాడు. కన్నబిడ్డకంటే 
ఎక్కువగా రాజును అభిమానించిన 
పుళిందుడికి, అతడిమరణం గొడ్డలిపెట్టు 
అయింది. జీవితమంటే విరక్తి కలిగింది. 
తక్షణమే సమస్తాన్నీ త్యజించి, సన్యాసా 
మాన్ని స్వీకరించాలని నిశ్చయించు 
కున్న ఆయనకు, ఈ స్వర్ణసింహాసనాన్ని 
ఏం చేయాలన్నది పెద్ద ప్రశ్న అయింది. 
హయగ్రీవుడి కోసం ఉద్దేశించి, అహో 
రాత్రాలు కష్టపడి తయారుచేసిన దీన్ని, 
అతడివారసులకు ఏదో కానుకగా కట్ట 
బెట్టటం పుళిందుడికి ఇష్టంలేకపోయింది. 

రోజులతరబడి తీవ్రంగా ఆలోచించిన 
పుళిందుడు, చివరకు ఒక నిశ్చయానికి 
వచ్చాడు. హయగ్రీవుడికి చెందని ఈ 


ఏప్రిల్‌ 2000 


అపూర్వ కానుక, ముందు ముందు 
దక్కితే... ఒక సమర్థుడైన పాలకుడికి 
మాత్రమే దక్కాలి. అసమర్థుడైన హయ 
గ్రీవుడికి సహాయకారిగావుంటుందనుకున్న, 
ఈదివ్య సింహాసనం, ఒక సమర్థుడికే 
సహాయశక్తిగామారిననాడు,అతడు రెండవ 
పౌరస్వతుడే కాగలడు! స్వర్గ సింహాసన 
సృష్టికర్తగా తన పేరూ, అంతటి గొప్ప 
సింహాసనాన్ని అధిష్టించగలిగిన వ్యక్తి 
పేరూ, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి 
పోతాయి. తక్షణమే అటువంటి సమర్గుణ్ణి 
నిర్ణయిం చటం ఎలాగో కూడా 
నిశ్చయించాడు, పులిందభట్టారకుడు. 

తన మంత్రశక్తితో, అవలీలగా ఈ 
సింహాసనాన్ని భూస్థాపితం చేసిన పుళిం 
దుడు, ఒక మంత్రభుజంగాన్ని సృష్టించి, 
కాపలాగా నియమించాడు. ఆ భుజంగం 
అడిగే ప్రశ్నద్వారా, ఈ సింహాసనాన్ని పొంద 
బోయే వ్యక్తికి, అసలు ధర్మపు స్థూలరూపం 
తెలుసునా లేదా అన్నది, నిశ్చయించ 
బడుతుంది. అతడు సర్పం అడిగిన 
ప్రశ్నకు సరైన జవాబు చెప్పి సింహాసనాన్ని 
లభింపజేసుకున్న తర్వాత, అతడికి ధర్మపు 
'సూక్ష్మరూపం తెలుసునా తెలియదా అన్నది 
నిర్ణయించటం, మావంతు! 

మొదటి పరీక్షలో నెగ్గి, సింహాసనాన్ని" 
సొంతం చేసుకున్న నీకు, మేంముగ్గురం 
తలొక కథ చెబుతాం. ఆ కథల చివర్లో, 
మేం వేసే ప్రశ్నలకు సరైన జవాబులు 
చెప్పగలిగావా, ఈ మూడు మెట్లూ ఎక్కి 
ఈ దివ్యసింహాసనాన్ని అధిష్టించి ప్రజా 


22 చందమామ 


రంజకంగా పాలించే అవకాశం నీకు 
దక్కుతుంది. అంతేకాదు. హయగ్రీవుడి 
కోసం పుళిందభట్టారకుడు సృష్టించిన 
మరొక అపూర్వవస్తువు - మంత్రశక్తిగల 
చంద్రహాసం! అది కూడా నీకు దక్కు 
తుంది. మాలో ఏ ఒక్కరైనా నువ్వు సరైన 
జవాబు చెప్పలేక పోయినా, నీ మెడలో 
తెల్లని కాంతులు వెదజల్లుతున్న ఆ పూల 
దండతో సహా, ఈ స్వర్ణసింహాసనం 
మాయమై, తిరిగి యథాస్థానానికే చేరు 
తుంది!” అన్నది. 

అప్పటిదాకా నిశ్శబ్దంగా సాలభంజిక 
మాట్లాడుతున్న మాటల్ని వింటున్న యావ 
న్మందిలోనూ తిరిగిచలనం కలిగింది. 
వాళ్ళమధ్య నెమ్మదిగా గుసగుసలు 
ప్రారంభమయ్యాయి. 

అప్పటివరకూ తన కుమారుడికి, ఒక 
అపురూపమైన సింహాసనం లభించిందన్న 
తృప్తితో, నిశ్చింతగావున్న మహారాజు 
శ్రీదత్తుడిలో, తిరిగి ఆందోళనా, ఆరాటమూ 
చోటుచేసుకున్నాయి. విజయదత్తుడి 
ఎడమవైపున్న శ్రీలేఖ, కుడివైపున, చేత 
కలశంతో నిలబడివున్న శివానందులతో 
సహా,ఉన్నతోద్యోగులందరూ, ఒక్కసారిగా 
విజయదత్తుడి వైపు ఆతృతగా చూశారు. 
అందరిలోకీ చెక్కుచెదరని వాడు విజయ 
దత్తుడు ఒక్కడే! 

అతడు వెనుదిరిగి, తండ్రివైపు చూస్తూ, 
“నాన్నగారూ! ముందుకు సాగటానికి ఇక 
నాకు కావలసినది, మీ అనుమతి, ఆశీ 
స్సులే!” అని వంగి, ప్రణమిల్లాడు. 


చందమామ 


23 


తన పాదాలుతాకుతూ వంగిన కొడు 


కును, అమాంతంలేవనెత్తి, గాఢాలింగనం 
చేసుకుని వదులుతూ, “నాయనా! 
విజయీభవ! దిగ్విజయీభవ!” అన్నాడు. 

అప్పుడు విజయదత్తుడు, సింహాసనం 
కేసి తిరిగి, తొలిమెట్టు మీదవున్న సాల 
భంజికకు సమస్కరిస్తూ, “తల్లీ, సత్యశక్తీ! 
నువ్వు పెట్టబోయే పరీక్షకు నేను సిద్ధంగా 
వున్నాను. ఇక నీదే ఆలస్యం,” అన్నాడు. 

వెంటనే మొదటి సాలభంజిక, 
“నాయనా, విజయదత్తా! నీ ధీరోదాత్త 
ప్రవర్తనకు, ఇవే నా అభినందనలు! ఇక 
నేను చెప్పబోయే కథ విను...” అంటూ 
చెప్పటం ప్రారంభించింది : 

పూర్వం త్రిపురాంతక దేశాన్ని, కాలకేతు 
అనే మూర్భరాజొకడుపాలిస్తూండేవాడు. 


ఏప్రిల్‌ 2000 


అతడికి ఇటు స్వయంబుద్ధీ లేదు, అటు 
బుద్ధిమంతులైనవారి సలహా సహకారా 
లతో పాలన సాగిద్దామనే సామరస్యమూ 
లేదు. సింహాసనాన్ని అధిష్టించి, అధికార 
దండాన్ని చేతబట్టినవాడు, సాక్షాత్తూ 
భగవత్‌ స్వరూపుడేననీ, అతడికి ఎవరినీ 
సంప్రదించాల్సిన అవసరంలేదనీ, కాలకేతు 
నమ్మకం. ఆ నమ్మికకు అనుగుణంగా 
అతడు కేవలం స్వబుద్ధితో పాలిస్తూ, 
దేశాన్ని అధోగతికి దిగజార్చాడు. దేశంలో 
మెరకషప్రాంతాలకు జలసదుపాయం 
అంతంతమాత్రంగానేవుండటంతో కేవలం 
వర్షాధారపు పంటలు మాత్రమే అక్కడ 
పండేవి. పోతే, కళల విషయానికొస్తే, 
అందగత్తెలైన నాట్యకళాకారిణు లకూ 
స్రీసౌందర్యాన్ని రమ్యంగా సృష్టించగల 


ఏప్రిల్‌ 2000 


చిత్రకారులకూ, శిల్చులకూ మాత్రమే, 
రాజాదరణ ఏదో కొంతలభించేది. పూర్తిగా 
మానసిక పరిపక్వతకు సంబంధించిన 
కవిత్వం మాత్రం రాజు నిరాదరణకు 
గురైంది. గొప్పగొప్పకవులంతా పరాయి 
దేశాలకు వలసపోవటం సాగించారు. 
అక్కడి రాజులు వారి గొప్పతనాన్ని 
గుర్తించి, ఆదరిస్తున్నారన్న వార్త విన్న 
కాలకేతుడు, “ఛీ,ఛీ! మనదేశస్థులు 
మరొకరిని దేహే అని ఆశ్రయించి బ్రత 
కటమా? అది మనకు ఎంతటి అగౌరవం!” 
అని మండిపడుతూ, స్వదేశపుటెల్లలు 
దాటిపోవటానికి, గండుచీమకు కూడా 
అవకాశం లేనివిధంగా కట్టడిచేశాడు. 
అదిచాలక, దేశగౌరవం మట్టిపాలు కావ 
టానికి, కవిత్వమే కారణమని చీదరించు 
కుంటూ--నాటినుంచి, కవిత్వం చెప్పినా, 
విన్నా, రాసినా, వారికి దారుణమైన శిక్షలు 
విధించటం ప్రారంభించాడు. 

కాలకేతుడి ఈ అనుచితప్రవర్తన వల్ల, 
దేశప్రజలకంటే ఎక్కువ ఆత్మక్షోభ అను 
భవించే వ్యక్తి, స్వయానా అతడి పుట్టపు 
రాణి హైమవతి. ఆమె సంస్కృత భాషతో 
పాటు మాతృభాషలో కూడా చక్కని పండి 
తురాలూ, కవయత్రీకూడా. భర్త మూర్థపు 
శాసనానికి, ఆమె అతీతురాలు కాదు " 
గనుక, తన మనసులోని భావావేశాలను 
బలవంతంగా అణచుకునేది. 

కవిత్వం విషయం అలావుంచితే, నిజ 
జీవితంలో కూడా హైమవతికి సుఖశాం 
తులు వుండేవి కావు. హైమవతికి సంతానం 


24 చందమామ 


కలగలేదంటూ, ఆమెను పెళ్ళాడిన 
నాలుగేళ్ళలోనే, మరిద్దరు కన్యలను 
వివాహమాడినకాలకేతుడు,ముగ్గురు 
రాణుల్ని కూడా సామాన్య స్రీలలాగే 
చూసేవాడు. ముగ్గురిలో ఎవరికి కూడా 
సంతతి లేకపోవటంతో, వారిపట్ల అతడి 
చులకనభావం నానాటికీ పెరగసాగింది. 

ఇలా రోజులు గడుస్తూండగా, భగ 
వంతుడు కూడా త్రిపురాంతకదేశం మీద 
కత్తి కట్టినట్టుగా, వరసగా రెండేళ్ళపాటు 
దేశంలో ఎక్కడా ఒక్కవర్షపు చుక్కకూడా 
పడలేదు. పొలాలకు నీటి సదుపాయాలు 
కల్పించటం తక్కువా, వర్షాలపై ఆధార 
పడటం ఎక్కువా, అయిన దేశం కావటం 
చేత, పొలాలన్నీ బీటలువారిపోయాయి. 
ఒక ఏడాదిపాటు, నిలవచేసుకున్న తిండి 
గింజలు సరిపోయినా, రెండో ఏడాదికి, 
ఒక్క గింజకూడా లేకపోయింది. ఇక గతి 
లేని స్థితిలో రాజుకాలకేతు, పారుగుదేశా 


లనుంచి ఆహారధాన్యాలు తెప్పించి, రాజో 
ద్యోగులచేత అధిక ధరలకు విక్రయిం 
చటం ప్రారంభించాడు. 

ఈ పరిస్థితుల్లో, ఉన్నవాడికి తిండీ, 
లేనివాడికి పస్తుగా మారి, పేదవాళ్ళకు 


దొంగతనం మినహా, మరొక దారి లేక 
పోయింది. నాలుగు నెలలు గడిచేసరికి, 
దేశమంతటా దొంగతనాలూ, లంచగొండి 
తనమూ విపరీతంగా వ్యాపించాయి. 
రెండు నెలలు గడిచే సరికి, చిన్న చిన్న 
దొంగతనాలు పోయి, రాజాస్థానంలోనే, 
ఒక ముసుగువ్యక్తి, నాయకత్వంలో భారీ 
దొంగతనాలు జరగటం ప్రారంభించాయి. 

ఆ ముసుగు వ్యక్తి గురించిన అనేక 
వివరాలు, కథలు కథలుగా త్వరలోనే 
ప్రచారంలోకి వచ్చాయి. అతడి పేరు 
చిత్రరథుడు. త్రిపురాంతక దేశంలో, ఎంతో 
మహిమగల దైవంగా ప్రసిద్ధి పొందిన చిత్ర 
రథస్వామి వరప్రసాదంగా తల్లిదండ్రులకు 
జన్మించిన అతడు, యుద్ధవిద్యల్లోనూ 
ఎన్నదగిన వ్యక్తి. అతడు దొంగగా ఎలా 
మారాడో ఎవరికీ తెలియదుగాని, దొంగ 
తనంచేసి తెస్తున్న ఆహారధాన్యాలను, 
వస్త్రాలను ధనాన్ని తన అనుచరులచేత 
బీదసాదలకు విరివిగా పంచిపెట్టిస్తుం 
డటంతో, పేదప్రజలకు అతడు సాక్షాత్తూ 
చిత్రరథస్వామి అపరావతారమే అయ్యాడు. 

ఇలారోజులు గడుస్తూండగా, ఒక చిత్ర 
మైన సంఘటనజరిగింది. -(ఇంకావుంది) 


ZA 


స్వర్గ సింహాసనం 
ణి 


[కౌండిన్యదేశపు యువరాజు విజయదత్తుడికీ, శ్రీలేఖకూ వివాహం జరిగాక, రాజగురువు సలహామేరకు 
నగర మైదానంలో తవ్వకాలు ఆరంభమయ్యాయి. మహాసర్పం అడిగిన ప్రశ్నకు విజయదత్తుడు సరైన 
సమాధానం చెప్పాడు. అపూర్వమైన స్వర్గసిహాసనం బయటపడింది. పట్టాభివేకానికి సిద్ధమైన విజయ 
దత్తుడు సింహాసనంపై కాలుమోపగానే, తొలిమెట్టు మీది సాలభంజిక అతన్ని వారించి, వందల 
సంవత్సరాలకు పూర్వం అపూర్వసింహాసనం రూపొందిన కారణంగురించి క్లుప్తంగా వివరించి, తాను అడిగే 
ప్రశ్నకు సరైన సమాధానం చెప్పమని, త్రిపురాంతక దేశాన్ని పాలించిన మూర్థరాజు కాలకేతుడి కథను 


చెప్పసాగింది, 


ఒక శుక్రవారంనాడు, పట్టపురాణి హైమ 
వతి, కులాచారంప్రకారం చిత్రరథస్వామి 
కోవెలకు వెళ్ళింది. అక్కడ పూజాదికాలు 
ముగించుకుని ఆమెతిరిగి రాబోతూండగా, 
మంటపంలో ఒక వారగా కూర్చుని వున్న 
వృద్ధసాధువొకడు, ఆమె వైపు పరిశీలనగా 
చూశాడు. అదే సమయంలో తనూ ఆ 
సాధువువైపు చూసిన హైమవతి, అతడి 
ముఖంలోని పవిత్రతనూ, ప్రశాంతతనూ 
గుర్తించి, అప్రయత్నంగా చేతులెత్తి అతడికి 
నమస్కరించింది. 


-- తరవాత] 


సాధువు చిరునవ్వుతో ఆమెను ఆశీర్వ 
దిస్తూ, ఒక చిన్న 'సంస్కృతళ్లోకం చదివాడు. 
దాని తాలూకు భావం ఇది: సువాసనలు 
వెదజల్లే అందమైన పూలతో నిండివుండే 
జాజితీగ, తనకు ఆధారంగా ఏర్పాటు 
చెయ్యబడిన పందిరి, ముళ్ళతోనిండి వున్నా క 
సరే, ఆప్యాయంగా అల్లుకుపోతుంది! అంత 
మాత్రాన ఆ జాజిపూల సహజ సౌరభం 
ఏమాత్రం తగ్గదు సరికదా, ఆ ముళ్ల 
పందిరి కూడా పదిమందినీ ఆకర్షిస్తూనే 
వుంటూంది! 


లక్ష్మీగాయత్రి 


ఆ శ్లోకం వినగానే హైమవతికి, అప్ర 
యత్నంగా కళ్ళు చెమర్చాయి. ఆపుకోలేని 
భావోద్వేగంతో ఆమె, సాధువు దగ్గరకు 
వెళ్ళి, అతడికి ప్రణమిల్లి, అక్కడినుంచి 
బయలుదేరింది. 


ఆ సాయంత్రానికల్లా ఆ సంఘటన 
చిలవలు పలవలై, రాజుకాలకేతును చేరింది. 

శ్రీరామచంద్రుడికి సాటి రాగల ధర్మ 
ప్రభువుగా తనను తాను భావించుకునే, 
కాలకేతుడు, కవిత్వంవిన్నందుకు, చెప్పిన 
వాడికి ప్రణమిల్లినందుకు, పట్టపురాణికి 
నెల రోజుల కఠినకారాగారశిక్ష విధిస్తూ, 
సాధువు ఎక్కడున్నా పట్టితేవలసిందిగా 
భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతడిని 
తీసుకురాగానే, మండుటెండలో అతడిని 
నిలబెట్టి, స్వయంగా దగ్గరవుండి నూరు 


మే 2000 


కొరడా దెబ్బలు కొట్టించాడు. ఆ మూర 
రాజు శాసనానికి తలవాగ్గి, ఇటు పట్టపు 
రాణి అవమానభారంతో కుమిలిపోతూ 
కారాగారంలో వుండగా, అటు వృద్ధ 
సాధువు దాదాపుగా మృతుడై సొమ్మసిల్లి 
పడిపోయాడు. 

ఇదంతా కళ్ళారా చూసిన దేశభక్తుడూ, 
ఒకప్పటిమహావీరుడూ అయిన వృద్ధసేనాధి 
పతి శ్రీమల్లుడికి మాత్రం గుండె రగిలి 
పోయింది. బాగా ఆలోచించి ఒక నిర్గ 
యానికి వచ్చిన అతడు, దేశపు సమస్త 
పరిస్థితులనూ క్లుప్తంగా వివరిస్తూ ఒక 
లేఖరాసి, “ఈ మూర్భరాజు పుణ్యమాఅని, 
మాదేశప్రజల్లో మానవత్వమూ, చైతన్యమూ 
నానాటికీ హరించుకుపోతున్నాయి. ఎవరికి 
వారే 'నా బతుకు నేను బతికితే చాలు” 
అనుకుంటూ, పక్కవాణ్ణి చంపమన్నా 
చంపుతున్నారు. ఇదే పరిస్థితి మరికొంత 
కాలంసాగితే, మాదేశం నలుగురూ ఛీకొ 
ట్టేలా తయారవుతుంది. ఈ పరిస్థితులను 
చక్కదిద్ది, ప్రజల్లో చైతన్యం తీసుకురాగల 
సమర్థులెవరూ లేరు. ఉన్న ఒక్క సమ 
ర్థుడూ, ముసుగుబిగించి దారితప్పి వ్యవ 
హరిస్తున్నాడు. నేనా వృద్ధుణ్ణి. ఇక మమ్మల్ని 
పాలముంచినా, నీటముంచినా-ఆ భారం 
మీరే వహించవలసిందిగా, నా ప్రార్థన!” 
అంటూ ముగించి, ఆ లేఖను తన 
పెంపుడు చిలుకద్వారా, పారుగు రాజైన 
చందనవర్శకు పంపాడు. 

అప్పటికే త్రిపురాంతక దేశపుపరిస్థితుల 
గురించి బాగావినివున్న చందనవర్శ, తక్ష 


20 చందమామ 


ణమే దండెత్తివచ్చి, రాజు కాలకేతుడి పై 
అవలీలగా విజయం సాధించాడు. 

ఆ తర్వాత, చందనవర్మ ఆజ్ఞప్రకారం 
కాలకేతు, నగరపు పాలిమేరల్లోవున్న చిన్న 
ఉద్యానవనంలోని అతి చిన్న ఇంట్లో 
రాణులతో సహావుంటూ, ఆ వనంలో పని 
చెయ్యటం ప్రారంభించాడు. 

కాలకేతును శిక్షించటం పూర్తయిన 
వెంటనే చందనవర్మ చిత్రరథుణ్ణి పట్టు 
కుని తీసుకురావలసిందిగా భటులను 
ఆజ్ఞాపించాడు. భటులు చెట్టుపుట్టలతో 
సహా అంతా గాలించారు గాని, చిత్రరథుడి 
జాడ తెలియలేదు.ఎవరిని ప్రశ్నించినా, 
అతడి గురించి తమకు తెలియదన్న 
సమాచారమే వచ్చింది. 

“మీరు దండెత్తి రాకముందే, చిత్రర 
థుడు ఏదోజబ్బు పడివున్నాడని విన్నాను, 
ప్రభూ! ఇన్నాళ్ళూ అతడి వల్ల ఉపకారం 
పొందిన ప్రజలే, అతడిని ఎక్కడో దాచి 
పెట్టి వుంటారు!” అన్నాడు వృద్ధ సేనాని 
శ్రీమల్లుడు. 

ఆ మాట వినగానే వైద్యులందరి 
మీదా, ఒక కన్ను వేసి వుంచాడు చందన 
వర్మ. చివరకు అశ్వముఖుడనే వైద్యుడు 
ఎవరికో రహస్యంగా వైద్యంచేస్తున్నాడని 
విని, అతణ్ణి రప్పించి పరిపరి విధాల 
ప్రశ్నించాడు. 

అశ్వముఖుడు మొదట్లో తడబడినా, 
తర్వాత, తను ఎవరికీ రహస్యంగా వైద్యం 
చెయ్యటం లేదనీ, చిత్రరథుడి గురించి 
తనకేమీ తెలియదు గాక తెలియదనీ 


చందమామ 


చెప్పేశాడు. అతడు అసత్యమాడుతున్నా 
డని గ్రహించినా, ఏమీ చెయ్యలేక వూరు 
కున్నాడు చందనవర్శ. 

ఆ మర్నాటి ఉదయానే, చిత్రనేమి అనే 
ఉన్నతోద్యోగి ఒకడు, చందనవర్మను రహ 
స్యంగా కలుసుకుని, “ప్రభూ! నిన్న అర్థ 
రాత్రి వేళ, అశ్వముఖుడు ఒంటరిగా ఎక్క 
డికో వెళుతూండగా వెంబడించి, చిత్రరథుడి 
జాడతెలుసుకున్నాను!” అని చెప్పాడు. 

ఆ మాట వింటూనే చిత్రనేమిని ఒక్క 
సారి పరిశీలనగా చూసిన చందనవర్శ, 
వెంటనే అతడితో బయలుదేరి వెళ్ళి, 
చిత్రరథుణ్ణి స్వయంగా పట్టుకున్నాడు. 

ఆ తర్వాత, చిత్రరథుడి జబ్బుకు, 
చందనవర్మ ఆధ్వర్యంలో, ఆస్థాన ప్రధాన 
వైద్యుడి ద్వారా వైద్యం జరిగింది. చిత్ర 


21 మే 2000 


రథుడు కోలుకోగానే, త్రిపురాంతక దేశా 
నికి, చందనవర్మ నియమిస్తున్న సామంత 
రాజుగా ప్రకటించబడ్డాడు. వారం రోజుల 
అనంతరం చందనవర్మ, ప్రజలందరి సమ 
క్షాన చక్రనేమికి నూరు కొరడాదెబ్బలశిక్ష 
విధించి, తక్షణం అమలు జరిపిస్తూ, 
“ఇకపై అవినీతికీ, లంచగొండితనానికీ 
ఎవరుపాల్పడినా, వారిని ఇలాగే కఠినంగా 
శిక్షించటం జరుగుతుంది. ఇక, నలుగురికీ 
మంచి చేసి, ప్రజల గౌరవాభిమానాలు 
సంపాయించుకున్నందుకు గాను, చిత్రర 
థుణ్ణి సామంతరాజును చేసినా, అతడు 
కొంత దౌర్జన్యధోరణిలో చెడ్డమార్గంలో 
నడిచినందుకు గాను, అతణ్ణి కోవెలలో 
చిత్రరథస్వామికి సేవకుడిగా నియమిస్తు 


మే 2000 


న్నాను. ఇకపై ప్రతి ఏకాదశి పర్వదినానా, 
అతడు స్వయంగా చీపురుచేతబట్టి స్వామి 
ఆలయాన్ని శుభ్రం చేస్తాడు. మార్గశుద్ధిని 
అనుసరించని చిత్రరథుడికి మార్గశుద్ధి 
చెయ్యటమే సరైన శిక్ష!” అన్నాడు. 
ఇంతవరకు చెప్పిన సాలభంజిక, “ఓ 
కాబోయే విజయదత్త మహారాజా! చిత్రర 
థుడి జాడ గురించి, చక్రనేమి ఒక్కడే 
సత్యం చెప్పాడు. మిగిలినవాళ్ళందరూ - 
వైద్యుడు అశ్వముఖుడితో సహా, అందరూ 
అసత్యమాడుతున్నారని గ్రహించినా, 
వాళ్ళను పల్లెత్తుమాట కూడా అనని, 
చందనవర్శ, చక్రనేమికి మాత్రం కఠినంగా 
శిక్షవేస్తూ, అతడు అవినీతికి పాల్పడినట్టు 
మాట్లాడాడు. ముసుగుదొంగ అయిన 


చిత్రరథుడికి చిన్నపాటి శిక్షవేస్తూ, రాజును 
చేశాడు. చందనవర్మ దృష్టిలో సత్యం 
శిక్షార్హం ఎలా అయింది? చందనవర్మ 
స్థానంలో నువ్వేగనక వుంటే, ఎలా ప్రవర్తి 
స్తావు? సత్యం శిక్షింపబడటానికి కారణ 
భూతమైన సూక్ష్మధర్మం ఏమిటో, చెప్పగలి 
గావా, నీకు తొలిమెట్టు మీద పాదంమోపే 
అర్హత కలుగుతుంది. చెప్పలేకపోయావో, 
తక్షణం నీ కళ్ళముందు నుంచి, ఈ స్వర్గ 
సింహాసనం మాయమవుతుంది!” అన్నది. 

అప్పుడు విజయదత్తుడు, “ఓ, సత్య 
శక్తీ! నువ్వు చెప్పిన కథలో, రాజు చందన 
వర్మ ప్రవర్తించిన తీరు, నిస్సందేహంగా 
ధర్మబద్ధుడూ, సమర్థుడూ అయిన, ఒక 
పాలకుడి తీరే! కథలో--చిత్రరథుడు, 
మూర్భుడైన తమ రాజువల్ల అష్టకష్టాలు 
పడుతున్న ప్రజలను ఆదుకుని, వాళ్ళ 
ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. 
ఇందుకు గాను, అతడు అనుసరించిన 
మార్గం మంచిదికాని మాట నిజమే కాని, 
ప్రజలను ఆకలిబాధనుంచి రక్షించాలంటే, 
ఏదో ఒక తక్షణమార్గాన్ని అనుసరించాలి. 
చిత్రరథుడు అటువంటి మార్గాన్నే ఎన్ను 
కున్నాడు. కత్తి చేతబట్టి ఆహారపదార్థాలను 
బహిరంగంగా తీసుకువెళ్ళిన అతడి 
చర్యను, దొంగతనంగా వర్ణించటం కూడా 
సరికాదు. సాధ్యమైనంత అహింసాత్మకంగా 
వ్యవహరించిన అతడు, ప్రజలకుమరింత 
ప్రీతిపాత్రుడయ్యాడు. అందుచేతనే, 
రాజుచందనవర్మ అతడిని, ఎక్కడ శిక్షిస్తాడో 
ననే భయంతో, అతడిని దాచి పెట్టిన 


చందమామ 


ప్రజలు, తమకేమీ తెలియదని అసత్యమా 
డారు. ఈ అసత్యం వెనక వున్నవి అభి 
మానం, కృతజ్ఞత! ఈ అసత్యానికి మూల 
కారణం దయా, మానవత్వం. అందుకే, 
ఈ అసత్యం శిక్షింపబడలేదు! 

“ఇక పోతే, చిత్రరథుడిలాంటి వాళ్ళను 
ద్వేషించేది, కేవలం అవినీతిపరులూ, 
లంచగొండితనంమరిగిన వాళ్ళూ మాత్రమే! 
వాళ్ళు, చిత్రరథుడు తమకు ఆటంకం 
అయ్యాడనే కసితో, అతడు శిక్షించ 
బడాలని కోరుకుంటారు... రాజోద్యోగి 
చక్రనేమి కూడా అలాంటి వ్యక్తే గనక, 
చందనవర్మ చేత చిత్రరథుణ్ణి శిక్రింపచేయా 
లన్న కోరికతో, రాజభటులు కూడా 
తమకు తెలియలేదని చెప్పిన చిత్రరథుడి 
జాడతెలుసుకుని, చందనవర్మకు తెలియ 


23 మే 2000 


జేశాడు. అతడు చెప్పిన, ఆ సత్యం వెనక 
వున్నవి కక్షా, ద్వేషమూ. ఆ సత్యానికి 
మూలకారణం స్వార్థమూ, దయారాహి 
త్యమూ! ఆ కారణం వల్లనే, అతడు సత్య 
వాది అయినప్పటికీ శిక్షారుడయ్యాడు! 
“మనోవాక్కాయ కర్మల్లో, ప్రధానమైనది 
మనస్సు. ఒక్కొక్కసారి వాక్కు సత్యమైన 
దైనా, మనస్సు నిర్మలమైనది కాకపోవచ్చు. 
ఆ సూక్ష్మభేదాన్ని, తన సూక్ష్మబుద్ధితో 
తెలుసుకోగలిగిన రాజు, ప్రజారంజకుడైన 
పాలకుడవుతాడు. అటువంటివాడే అయిన 
చందనవర్శ, ప్రజాహితుడైన చిత్రరథుణ్ణి, 
రాజును చేస్తూ, అతడికున్న కాస్త మచ్చ 
కూడా తొలిగించటానికి, అతడికి పవిత్ర 
మైన శిక్ష విధించాడు. యథారాజా, తథా 
ప్రజా అన్న నానుడి ప్రకారం, చిత్రరథుడి 


మే 2000 


అడుగుజాడల్లో, ప్రజలు కూడా నీతివంత 
మైన జీవితాన్ని గడపాలన్నది, చందనవర్మ 
మరొక ఉద్దేశ్యం. నేను చందనవర్శస్థానంలో 
వున్నా, అలాగే ప్రవర్తించేవాణ్ణి!” అన్నాడు. 
అతడి జవాబు వినగానే తొలిమెట్టు 
మీది సాలభంజిక, “భళీ, భళీ! విజయదత్తా, 
నాప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పి, 
మొదటిమెట్టు ఎక్కే అర్హత సంపాదించు 
కున్నావు. నీకిదే నా స్వాగతం!” అన్నది. 
సాలభంజిక మాటలు ముగిసిన మరు 
క్షణం, సభాభవనమంతా సభికుల జయ 
జయధ్వానాలతో మారుమోగిపోయింది. 
మహారాజు, కొడుకును ఆనందంతో గాథా 
లింగనం చేసుకోగా, విజయదత్తుడిరాజ్ఞి 
శ్రీలేఖ, ఆనందంతో చెమర్చిన కళ్ళను 
కొనగోట సుతారంగా అద్దుకున్నది. 
మహారాజు ఆజ్ఞ మేరకు మంగళ 
వాద్యాలు మోగటం ప్రారంభించాయి. ఆ 
నాదాలమధ్య, విజయదత్తుడు తన కుడి 
పాదాన్ని, స్వర్ణసింహాసనపు తొలిమెట్టు 
మీదమోపి, అధిరోహించాడు. 
ఇక్కడ అంతా ఇలా సంరంభంగా వున్న 
సమయంలో, అక్కడ కాళిందిదేశంలో 
మహారాణివసుమతి కూడా ఏదో అవ్యక్తా 
నందంతో చలించిపోతున్నది.ఆమె ఆనందా 
నికి కారణం, ఆరోజుతెల్లవారు జామున, 
ఆమెకువచ్చిన ఒకశుభస్వప్పమే! 
అలాంటి సమయంలో, అక్కడికి 
ఆమెభర్త మాధవ సేనుడు వస్తూనే, “దేవీ, 
ఇప్పడే కౌండిన్య దేశంనుంచి ఒక శుభవార్త 
చేరింది. విజయదత్తుడు రావటంతోనే, 


24 చందమామ 


అక్కడ ఏవోతవ్వకాలు జరిపారట. ఆ తవ్వ 
కాల్లో అతడికి, ఒకఅద్భుతమైన స్వర్ణసిం 
హాసనం లభ్యమైనదట. ఆ సింహాసనం వై, 
విజయుడికి వెంటనే పట్టాభి షేకం జరగవ 
చ్చునని మనగూఢచారి వార్త పంపించాడు,” 
అన్నాడు. 

ఇది వింటూనే, తనస్వప్నం ఫలించినం 
దుకు మరింత ఉప్పాంగిపోయిన వసుమతి, 
చేతులు జోడించి భగవంతుడికి నమస్క 
రిస్తూ, “విజయుడికి అంతటి అపూర్వకాను 
కను ప్రసాదించిన భగవంతుడు, అతడిని 
ఎల్లవేళలా చల్లగా చూస్తాడు. ఇంతకూ, ఈ 
వార్త మరాళుడికి కూడా తెలి సే అవకాశం 
వున్నదిగదా?” అంటూ ప్రశ్నించింది. 

“లేకేం? అతడి గూఢచారిదళం, అత 
డికి ఈపాటికి వార్త పంపేవుంటుంది. 
ఏమో, ఏంకానున్నదో! నేటి రాత్రే, మా 
యుద్ధప్రయాణం,” అంటూ కాస్త దిగులు 
పడ్డాడు, మాధవసేనుడు. 

“కలత పడకండి! అంతా మనకు 
శుభమే జరుగుతుందని తోస్తున్నది. 


అయితే, మనం మరొక్కపావురం టపాను 
పంపినట్టయితే, మా అన్నయ్యకూ, విజ 
యుడికీ మనపై పరిపూర్ణ విశ్వాసం కలు 
గుతుంది,” అన్నది వసుమతి. 

మాధవసేనుడు సాలోచనగా, “అలాగే! 
స్వర్గసింహాసనాధీశుడైన విజయునికివే, 
మా ఆశీస్సులు! అని తక్షణం వార్తపంపు 
తాను,” అంటూ అక్కడి నుంచికదిలాడు, 
మాధవసేనుడు. 

ఆ ప్రకారమే అతడు వదిలిన పావురం, 
వాయువేగంతో వినువీధిలో ఎగురుతూ, 
కౌండిన్య వైపుదూసుకొస్తున్న సమయంలో 
- ఇక్కడ విజయదత్తుడు స్వర్ణసింహాసనపు 
తొలిమెట్టు మీద, రెండవమెట్టు మీదవున్న 
సాలభంజిక చెప్పబోయే కథను వినటానికి 
సిద్ధంగా నిలబడ్డాడు. 

అప్పుడు రెండవ సాలభంజిక, “విజయ 
దత్తా! నా సోదరి అయిన సత్యశక్తి, నన్ను 
ధర్మశక్తిగానీకు పరిచయం చెయ్య నేచేసింది. 
ఇక నేను చెప్పబోయే కథ విను!” అంటూ 
చెప్పటం ప్రారంభించింది.-(ఇంకావుంది) 


చందమామ 


25 మే 2000 


[కౌండిన్య దేశపు యువరాజు విజయదత్తుడి వివాహానంతరం, రాజగురువు సలహాప్రకారం నగరమైదానంలో 
జరిపిన తవ్వకాలలో స్వర్ణసింహాసనం బయటపడింది. విజయదత్తుడు పట్టాభిషేకానికి సిద్ధమై, స్వర్థసింహాసనం 
తాలిమెట్టుపై అడుగు మోపగానే, అక్కడి సాలభంజిక సత్యశక్తి వారించింది. తాను అడిగే ప్రశ్నకు సమాధానం 
చెప్పమని, త్రిపురాంతక రాజ్యాన్ని పాలించిన మూర్ధరాజు కథ చెప్పింది. సత్యశక్తి అడిగిన ప్రశ్నకు విజయదత్తుడు- 
న్యాయనిర్ణయంలో రాజు పాటించవలసిన ధర్మమార్గాన్ని వివరిస్తూ, సరైన సమాధానం చెప్పాడు. సత్యశక్తి స్వాగతం 


పలికింది. రెండవ సాలభంజిక ధర్మశక్తి కథ చెప్పడం ప్రారంభించింది. 


'సువర్షగిరి దేశానికి రాజు కుశధ్వజుడు. 
అతడు చాలా ఉత్తముడూ నిర్మలహృదయుడూ 
అయిన రాజు, మంత్రుల సలహా సహకారా 
లతో అతడి పరిపాలన కూడా చెప్పుకోదగి 
నదిగా వుండి, ప్రజలు అతడంటే ప్రాణం 
పెట్టేవారు. 

కుశధ్వజ మహారాజుకు ఒకే ఒక్క మగ 
బిడ్డ సంతానం. ఆ కుర్రవాడు పసివయసు 
లోనే అసామాన్యమైన ప్రజ్ఞాపాటవాలు కన 
బరుస్తూండటంతో, మంత్రులు అతడిని, 
అత్యుత్తమ శిక్షకుడుగా పేరుపొందిన కృష్ణ 


-తరవాత] 


చంద్రుడి గురుకులానికి పంపవ లసిందిగా 
సలహా ఇచ్చారు. కుశధ్వజుడు, వారి సలహా 
ప్రకారమే, బాలుడైన వులయధ్వజుణ్ణి 
స్వయంగా తీసుకువెళ్ళి, కృష్ణచంద్రుడికి 
అప్పగించాడు. 

విద్యాభ్యాసం ప్రారంభించిన తొలి రోజు 
ల్లోనే, గురువు మెప్పు సంపాదించిన మలయ 
ధ్వజుడు, విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి 
కృష్ణచంద్రుడికి, అత్యంత ప్రీతిపాత్రుడైన 
శిష్యుడ య్యాడం. అతడి విద్యాభ్యాసం 
పూర్తయి, మరి కొద్దిరోజుల్లో అతడు స్వదేశానికి 


తిరిగి వెళ తాడనగా, హఠాత్తుగా ఒకనాడు, 
పొరుగు రాజు వజకీర్తి, సువర్ణగిరిపై దొంగ 
దెబ్బ తీశాడనీ, అంతఃపురంలో గాఢనిద్రలో 
వున్న కుశధ్వజ మహారాజు, భార్యా సమేతంగా 
నిద్రలోనే చంపబడ్డాడనీ, సువర్ణ గిరి కోటలో 
వజైకీర్తి ప్రస్తుతం నివసిస్తున్నాడనీ, వార్త 
లందాయి. 


పిడుగుల్లాంటి ఆ వార్తలు వింటూనే 
స్తంభించి పోయిన, మలయధ్వజుణ్ణి, కృష్ణ 
చంద్రుడు ఓదార్చి, “మలయధ్వజా! నీకు 
కలిగిన దుఃఖం సామాన్యమైనది కాదు. తట్టు 
కోవడానికి చాలా గుండె నిబ్బరం కావాలి. 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో, నీ భవిష్యత్తు 
గురించి ఆలోచించటం చాలా ముఖ్యం. నీ 
ప్రాణానికి కూడా ఏ క్షణానైనా ముప్పు వాటిల్ల 
వచ్చు,” అన్నాడు. 


జూన్‌ 2000 


మలయధ్వజుడు విషాదంగా నిట్టూర్చి, 
“అవును, గురుదేవా! రక్తం రుచి మరిగిన 
పులి, వేట సాగిస్తూనే వుంటుంది. భయపడి 
చాటుగా దాగివుంటే ప్రమాదానికి అంతం 
అనేది రాదు. మీదపడి ఒక్కవేటుతో ఆ పులినే 
వేటాడితే, ఇక అంతా నిశ్చింతే!”” అన్నాడు. 

అతడి మాటలకు కొద్దిసేపు ఏదో ఆలో 
చిస్తూ వరౌనంగా వుండిపోంయిన కృష్ణ 
చంద్రుడు చివరకు, “నువ్వు చెప్పిందీ నిజమే, 
నాయనా! నీ సూక్ష్మమైన మేధస్సు, నీ ధైర్య 
సాహసాలు బాగా ఎరిగివున్న వాడిని కనుక, 
నిన్ను పంపటానికి సాహసీస్తున్నాను. నీ ఆత్మ 
విశ్వాసమే నీకు శ్రీరామరక్ష! క్షేమంగా వెళ్ళి 
విజయాన్ని సాధించు," 'అంటూ ఆశీర్వ 
దించాడు. 

గురువు ఆశీస్సులు పొందిన మలయ 
ధ్వజుడు, సాధారణ వేషం ధరించి, తన చంద్ర 
హాసాన్నీ, గుర్రాన్నీ మాత్రం తీసుకుని, 
గురువుకు చివరిసారిగా పాదాభివందనం చేసి 
బైలుదేరాడు. 

అలా బైలుదేరిన వులయధ్వజుడు, 
ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూ, 
మర్నాటి సాయంత్రానికి సువర్ణ గిరికి దాపు 
లనే వున్న ఒక భిల్లరాజ్యాన్ని చేరుకున్నాడు. 
ఆ రాజ్యం చిన్న దైనప్పటికీ, స్వతంత్రరాజ్యం. 
దాన్ని పాలించే సింహగుప్పుడు కుశధ్వజ'మహా 
రాజుకు ఆప్తమిత్రుడు. 

తనను చూడవచ్చిన పరదేశిని చూస్తూనే, 
అతడిని మలయదధ్వజుడుగా అనుమానించిన 
సింహగుప్పుడు తక్షణం అతణ్జీ ఏకాంత మంది 
రానికి తీసుకుపోయాడు. 


20 చందమామ 


తను అడగ బోతూండగానే ఏకాంతం 
కల్పించిన సింహగుప్పుడికి మనసులోనే కృత 
జ్ఞతలు చెప్పుకుంటూ నిర్భీతిగా తనను 
తాను ఆయనకు పరిచయం చేసుకున్నాడు 
మలయధ్వజుడు. 

ఆమరుక్షణం, సింహుప్తుడు అమితో 
త్సాహం తో, “భగవంతుడు, నా మొర ఆల 
కించి, నిన్ను నా దగ్గరకు పంపించాడయ్యా! 
మా సైనికులు సిద్ధంగా వున్నారు. నేను కూడా 
నీతో వస్తాను. ఇటు నీ దేశానికీ, శత్రువు వజ 
కీర్తి దేశానికీ కూడా రాజుగా నిన్ను అభిషేకించ 
నిదే నా మనసుకు అసలు శాంతి వుండదు,” 
అన్నాడు. 
ఇందుకు వులయధ్వజుడు, నుహో 

రాజా! మీకు, నా పట్లగల అభిమానానికి 
ఎంతైనా కృతజ్ఞుణ్ణి. అయితే, సైన్యంతో వెళ్ళి 
మనం విజయం సాధించగల అవకాశాలు 
తక్కువ. వజకీర్తికి ప్రస్తుతం రెండు దేశాల 
తాలూకు సైనికబలం వున్నది. అతడు నా 
తండ్రిని ఎలా దొంగదెబ్బ తీశాడో, నేను కూడా 
అలాగే చాపకింద నీరులా అతణ్గి హత మార్చా 
అన్నదే నా ఆలోచన. అంతేకాక, వజకీర్తికి మా 
సైన్యాధికారులు ఎవరో బాగా సహాయ పడి 
వుండాలి. వాళ్ళెవరో కూడా తెలుసుకుని 
శిక్షించాలి,” అన్నాడు. 

సింహగుప్పుడు ఆశ్చర్యంగా, “నీ ఆలోచన 
వరకూ బాగానే వున్నది. కాని, అది అంత 
సులభంగా సాధ్యమయ్యే పనేనా?"'అని 
ప్రశ్నించాడు. 

“భగవత్మృపవల్ల నా బుద్ధికి నీ అదృష్టం 
కూడా తోడైతే ఇది చిటికెలో సాధించగల పనే! 


చందమామ 


మీరు చెయ్యవలసిన సహాయమల్లా నాతో 
బాటు ఒక చురుకైన యోధుణ్ణి పంపటం, 
నాకు కొద్దిపాటి డబ్బూ, నగలతోపాటు, రక 
రకాల విషాలు పూసి ఎండించిన సూదుల్ని 
కొన్ని ఇవ్వటం. అంతే!” అన్నాడు మలయ 
ధ్వజుడు. 

మలయధ్వజుడి మాటల్లో ధ్వనిస్తున్న 
ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన సింహ గుప్తుడు 
అంగీకారంగా తలాడిస్తూ “సరే నీ ఇష్టం! 
రేపు ఉదయానికల్లా అన్నీ సిద్ధంగా వుంటవి. 
ఈ రాత్రికి నిశ్చింతగా విశ్రాంతి తీసుకో,” 
అన్నాడు. 

ఆ ప్రకారమే ఒక నూనూగు మీసాల 
యువకుణ్ణి వెంటబెట్టుకుని, మర్నాటి 
ఉదయానికల్లా మలయధ్వజుడి దగ్గరకు 
స్వయంగా వచ్చిన సింహగుప్తుడు, తన వెంట 


21 జూన్‌ 2000 


వున్న యువకుణ్ణి మలయధ్వజుడికి చూపిస్తూ 
చిరునవ్వుతో, “నాయనా! నీ గురించి విన్న ఈ 
యోధుడు, తనను నీకు పరిచయం చెయ్య 
వలసిన అవసరం లేదనీ, నువ్వే సులభంగా 
తెలుసుకో గలవనీ, అంటున్నాడు, ' "అని 
చెప్పాడు. 

ఆ మాటలు విన్న మలయధ్వజుడు, 
సింహ గుప్తుడు పరోక్షంగా తనను పరీక్షిస్తు 
న్నాడని గ్రహించి, చిన్నగా నవ్వి యోధుడితో, 
“యువరాణి శాలినీదేవి అంతటి బుద్ధి 
శాలిని, నా వెంట రావటం, నాకు చాలా 
ఆశాభావాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తున్నది,” 
అన్నాడు. 

ఆ మాటలకు యోధుడి వేషంలో వచ్చిన 
సింహగుప్పుడి కుమార్తె శాలిని, సిగ్గుతో తల 
వంచుకోగా, సింహగుప్తుడు ముగ్గుడై చిన్నగా 


జూన్‌ 2000 


22 


చప్పట్లు చరిచి, “అహా! ఇంతకూ ఆమె నా 
కుమార్తె అని ఎలా తెలుసుకో గలిగావు?” 
అని ప్రశ్నించాడు. 

“యుథ్ధవిద్య నేర్చిన మీ కువూర్తె 
వుండగా, వేరెవర్నో నాతో పంపటానికి మీరు 
ఇష్టపడరని గ్రహించాను. అందుకే వచ్చిన వ్యక్తి 
శాలిని అయివుంటుందను కున్నాను,” అన్నాడు 
మలయధ్వజుడు. 

ఆ జవాబు తండ్రికీ,కుమార్తెకూ కూడా 
తృప్తి కలిగించలేదు. అయితే, సర్గెన 
కారణాన్ని ఎందుచేతనో అతడు చెప్పదలుచు 
కోలేదని గ్రహించిన సింహగుప్తుడు, మరి 
రెట్టించక, “నువ్వు కోరిన వస్తు సామగ్రీ, మీకు 
గుర్రాలూ, ఆహారమూ అన్నీ సిద్ధంగా ఉన్నవి. 
విజయోస్తు!" "అంటూ వాళ్ళను బైలుదేర 
దీశాడు. 

వగబంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం 
చేసిన వాళ్ళిద్దరూ సాయంత్రానికి ఒక అడవి 
ప్రాంతానికి చేరుకుని అక్కడ కొద్దిపాటి విశ్రాంతి 
కోసం ఆగారు. ఆ సవంయుంలో శాలిని, 
“ఉదయం మీరు చెప్పిన కారణం, అసలైనది 
కాదని మీకూ తెలుసు! పురుషవేషం ధరించి 
వచ్చినది నేనేనని, ఎలా గ్రహించారో తెలుసు 
కోవచ్చునా,” అని ప్రశ్నించింది. 

ఆ ప్రశ్నకు మలయధ్వజుడు, “యుద్ధ 
విద్యలు నేర్చిన వీరవనితలు, ఆయా సరిఘ 
టనల్లో పాల్గొంటున్నపుడు తవు సహజ 
స్వభావాన్నీ, సౌకుమార్యాన్నీ విస్మరించ వచ్చు 
గాక ! కాని, సాధారణ పరిస్థితుల్లో వారి 
సౌకుమార్యం, లజ్ఞా శీలత, చంచల నేత్రాలు 
-వీటిని దాచటం సాధ్యపడదు. మిమ్మల్ని 


చందమామ 


పట్టిచ్చినదీ స్వభావమే! మీరు ఒక స్త్రీ అని గ్రహిం 
చాక, యువరాణి శాలిని అయివుంటారని 
ఊహించడం కష్టమేమీ కాదు గదా!” అన్నాడు. 

అతడి మాటలకు సిగ్గుపడుతూ, ముఖాన్ని 
మరొక వైపుకు తిప్పుకున్న శాలిని, క్షణకాలంలో 
సర్దుకుంటూ, “మీ ఆత్మవిశ్వాసం అమోఘం! 
మీకు విజయం తథ్యం, "అన్నది. 

తర్వాత కొద్దిసేపట్లోనే తిరిగి బయలు 
దేరిన వాళ్ళిద్దరూ, రాత్రి మొదటి జాము దాటే 
సరికి, సువర్ణగిరి పాలిమేరలు చేరుకుని, 
గుర్రాలను అక్కడే వదిలివేసి, కాలి నడకన 
నగరంలో ప్రవేశించారు. 

మలయధ్వజుడు, పరిశీలనగా చుట్టూ 
చూస్తూ, ప్రధాన రాజవీధులు వదిలి వేసి, 
సామాన్యులు నివసించే ఇళ్ళవైపు దారి తీశాడు. 

నిర్మానుష్యంగా వున్న, ఆ వీధుల్లో 
నడుస్తూండగా ఒక ఇంట్లోంచి ఎవరో 
నెమ్మదిగా మాట్లాడుకుంటున్న గుసగుస ధ్వని 
వినిపించింది. వెంటనే మలయధ్వజుడు, ఆ 
ఇంటి అరుగు మీదికి ఎక్కి, చెవి ఒగ్గి విన 
సాగాడు. శాలిని అతడిని అనుసరించింది. 

లోపలి నుంచి, ఒక స్త్రీ స్వరం, నెమ్మదిగా, 
“అయితే పాపం యువరాజును కూడా 
చంపేస్తా రన్నమాట,” అంటున్నది. 

దానికి జవాబుగా, ఒక పురుషస్వరం, 
“టిసి, పిచ్చిదానా! రాజ్యకాంక్షతో ధర్మా 
ధర్మాలు మరిచి ప్రవర్తించిన వజకీర్తిలాంటి 
వాడు, యువరాజును మాత్రం వదులుతాడా. 
అయినా, అతడినని ఏం లాభం! కందర్పుడి 
లాంటి గాదెకింది పందికొక్కులు, పొరుగు 
దేశపు శత్రువులకంటే 'హానికరమైన వాళ్ళు. 


చందమామ 


23 


అలాంటి వాళ్ళను ఖండ ఖండాలుగా నరికి, 
కాకులకూ, గద్దలకూ వెయ్యటంకంటే ధర్మం 
మరొకటి లేదు!” అన్నది. 

“ఏమిటీ?మన సైన్యాధికారి కందర్చుడే!” 
అన్నది స్త్రీ స్వరం కాస్త పెద్దగా. 

వెంటనే పురుష స్వరం, “ఉష్‌, నెమ్మది. 
ఎవరైనా వింటే కొంపలంటుకుంటవి. అర్ధ 
రాత్రి కావస్తున్నది. పడుకో పడుకో, ' "అన్నది, 

తర్వాత లోపలినుంచి ఇంకే మాటలూ 
వినరాలేదు. కొద్దిసేపు ఆగి, మలయధ్వజుడు 
ఇంటి తలుపును సున్నితంగా తట్టాడు. ఒక 
క్షణం తర్వాత, అంతకు ముందు మాట్లాడిన 
పురుషస్వరం, లోపలి నుంచి బెదురుగా, 
“ఎవరదీ? "అంటూ ప్రశ్నించింది. 

“మిత్రులం! అంటూమలయధ్వజుడు 
జవాబిచ్చాడు. 


జూన్‌ 2000 


ఒకటి రెండు నిమిషాల తర్వాత ఇంటి 
యజమాని తలుపు తెరవగానే, మలయ 
ధ్వజుడు, శాలినితో పాటు ఇంట్లో ప్రవేశించి, 
వెంటనే తలుపు తిరిగి వలూసి, 
భయుపడఎతళా చూస్తున్న అతడికి 
తానెవరైందీ చెప్పాడు. 

స్వయానా యువరాజే తనఇంట అడుగు 
పెట్టాడని తెలుసుకున్న ఇంటి యజమాని 
సుకేతుడు, ఆశ్చర్యానందాలతో ఉప్పాంగి 
పోయాడు. అతడి ద్వారా తనకు కావలసిన 
వివరాలన్నింటినీ తెలుసుకున్న మలయ 
ధ్వజుడు, వ్యూహ రచన ప్రారంభించాడు. 

ఆ మర్నాటి ఉదయాన సుకేతుడు, 
వులయిధ్వజుడు కోరినట్టుగా, వజకీర్తి 
శయనాగారపు కావలిభటుడు గురన్నను 
ఇంటికి తీసుకువచ్చాడు. మలయధ్వజుడు 


జూన్‌ 2000 


24 


తానెవరైనదీ గురన్నకు చెప్పి, అతడు చేయ 
వలసిన సహాయం ఏమిటో వివరించాడు. 
అతడు కోరిన సహాయం గురించి వింటూనే 
గురన్న భయపడ్డాడు, 

అది గమనించిన మలయధ్వజుడు, తన 
దుస్తుల్లోంచి ఒక ముత్యాల హారం తీసి 
గురన్నకు ఇవ్వబోయాడు. గురన్న చప్పున 
వారిస్తూ “ వద్దు బాబూ, ఇప్పుడ లాంటి 
వేమీవద్దు. ఎవరి కంటనైనా పడితే 
ప్రమాదం,” అని కాసేపు తటపటాయించి, 
చివరకు,''సరే బాబూ! చచ్చిపోయిన 
మహారాజుగారి ముఖం, చూసి కాదనలేక 
పోతున్నాను. మీరు మాత్రం రెండవజాము 
కాస్త గడవగానే వచ్చెయ్యండి, ''అని చెప్పి 
మలయధ్వజుడికి పాదాభివందనం చేసి వెళ్ళి 
పోయాడు. 

గురన్న వెళ్ళగానే సుకేతుడు శత్రు రాజుకు 
సాయపడిన సేనాధిపతి కందర్చుడి శయన 
మందిరాన్ని కావలి కాసే వీరన్నను తీసుకు 
వచ్చాడు. మలయధ్వజుడు తానెవరైనదీ 
చెప్పగానే, ఒక్కసారి వీరన్న భయంతో తెల్ల 
బోయాడు. 

అతడి ముఖంలో దాచుకుందామన్నా 

దాగని ఆశ్చర్యం కనిపించింది. ఆ వెను 
వెంటనే యువరాజు రాకపట్ల, తన ఆనందాన్ని 
వ్యక్తం చేసిన వీరన్న, యువరాజు కోరిన 
సహాయం చెయ్యటానికి ఏ అభ్యంతరమూ 
చెప్పకుండా, తక్షణం అంగీకరించాడు. 

వెంటనే మలయధ్వజుడు, తన దుస్తు 
ల్లోంచి ఒక చిన్న సూదిని తీసి, ఏం జరుగు 
తున్నదీ వీరన్న గమనించేలోగా,అతడి 


చందమామ 


చేతిమీద పొడిచాడు. వీరన్న తేలు కుట్టినట్టు 
ఉలిక్శిపడి చేతిని విదిలిస్తూవెడ్రూ అరుబోయాడు. 
అయితే తగు జాగ్రత్తలో వున్న 
మలయధ్వజుడు, చప్పున వీరన్న నోటిని 
గట్టిగా మూసి, శాలినీ, సుకేతుల సహాయంతో 
అతడి ని బంధించాడు. 

తర్వాత, సుకేతుడి ద్వారా వీరన్న భార్యనూ, 
అతడి ఒక్కగానొక్క బిడ్డమూడేళ్ళ పసివాణ్ణి 
కూడా రప్పించి వాళ్ళు కూడా ఏం జరుగు 
తున్నదీ గమనించేలోగానే, సూదులతో వాళ్ళను 
పొడిచాడు. వాళ్ళిద్దరూ కిమ్మన కుండా మరు 
క్షణమే స్పృహతప్పి నేలకు జారిపోయారు. 

మలయధ్వజుడు, బాధతో విల విలలాడు 
తున్న వీరన్నను సమీపిస్తూ కటువుగా, నీ 
మనసులోని దుర్మార్గపుటాలోచన గ్రహం చాను. 
ఆ ఆలోచన నీ మనసుకు తట్టి నందుకే తేలు 
విషం నీ శరీరంలోకీ, మత్తు మందు నీ భార్యా 
పిల్లల శరీరాల్లోకీ ప్రవేశించింది. ఇక నైనా ఆ 


దురాలోచనలు మాని, నేను చెప్పి నట్టు 
చేశావంటే సరే సరి! లేదా, ముందు నీ భార్యా 
పిల్లలకూ, తర్వాత నీకూ ఏకంగా త్రాచు 
పాము విషం ఇవ్వక తప్పదు. ఏం చెయ్య 
దల్చు కున్నావో నీ ఇష్టం,'' అన్నాడు. 

ఆ మాటలు విన్న వీరన్న గుడ్డ నీళ్ళు 
కుక్కుకుంటూ, మలయధ్వజుడు చెప్పినట్టు 
చేస్తానన్నట్టుగా సైగచేస్తూ , భయంతో 
వణికి పోతూ చేతులు జోడించాడు. ఆ వెంటనే 
మలయధ్వజుడు, అతడికి విరుగుడు మందు 
ఇచ్చి, “నేటి రాత్రికే పని జరిగి పోవాలి. రేపు 
ఉదయం దాకా నీ భార్యా పిల్లలిద్దరూ ఇక్కడ 
ఇలాగే వుంటారు. ఎవరైనా అడిగితే, వాళ్ళు 
సుకేతుడి ఇంట వున్నారని చెప్పు. తెల్లవారే 
లోగా అంతా సక్రమంగా పూర్తి చేస్తివా, రేపు 
ఉదయం వాళ్ళను సజీవులుగా చూస్తావు,” 
అంటూ అతి బంధించిన కట్లు విప్పి 
వదిలాడు. -(ఇంకావుంది) 


చందమామ 25 


జూన్‌ 2000 


[రాజగురువు సలహా ప్రకారం కౌండిన్య దేశపు రాజధానీ నగర మైదానంలో జరిపిన తవ్వకాలలో అపూర్వ 
స్వర్హసింహాసనం ఒకటి బయటపడింది. విజయదత్తుడు పట్టాభిషేకానికి సంసిద్దుడై, స్వర్హసింహాసనం తొలిమెట్టు 
మీద పాదం మోపగానే అక్కడి సాలభంజిక సత్యశక్తి అతడి సూక్ష్మబుద్ధిని పరీక్షించటానికి ఒక కథ చెప్పి, దానికి 
సంబంధించిన ప్రశ్న అడిగి సమాధానం చెప్పమన్నది. యువరాజు సరైన సమాధానం చెప్పాడు. రెండవ మెట్టు 
మీది సాలభంజిక ధర్మకక్తి ధర్మప్రభువైన సువర్హగిరిరాజు కుశధ్వజుడి కుమారుడు యువరాజు మలయధ్వజుడు 


రాజద్రోహులనూ, నయవంచకులనూ హతమార్చిన కథను వివరించ సాగింది. 


ఆ రాశ్రే గురన్న సహాయంతో రాజు వజ 
కీర్తి శయనాగారంలో ప్రవేశించిన మలయ 
ధ్వజుడు గాఢనిద్రలో వున్న వ కీర్తిని 
సున్నితంగా తట్టిలేపాడు. 

ఉలికిపాటుతో కళ్ళు తెరిచిన వజకీర్తి 
ఎదురుగా కనిపించిన అపరిచితుణ్ణి చూసి 
పెద్దగా అరవబోయాడు. అయితే, మలయ 
ధ్వజుడు చప్పున, తన ఎడమ అరచేతిని వజ 
కీర్తి నోటికి అడ్డంగా పెట్టి గట్టిగా అదిమి, 
కటువుగా, “వజకీర్తీ! నిద్రలో వున్న నా 


తరవాత] 


తండ్రిని దొంగచాటుగా వచ్చి చంపి, 
అధర్మంగా రాజ్యాన్ని దురాక్రమణ చేసిన 
పాపివి నువ్వు. అయినా నేను నిన్ను ధర్మ 
బద్ధంగానే చంపుతున్నాను,” అంటూ కను 
రెప్పపాటులో తన ఖడ్గం చంద్రహాసాన్ని 
ఒరనుంచి లాగి, వజకీర్తి గుండెల్లో బలంగా 
పొడిచాడు. 

అదేసమయంలో, వీరన్న సహాయంతో, 
ద్రోహి అయిన సేనాని కందర్చుడి భవనాన్ని, 
పురుషవేషంలో ప్రవేశించిన శాలిని, నిద్రపో 


లక్ష్మీ గాయత్రి 


తున్న కందర్చుణ్ణి, ఒకచేత్తో తట్టిలేపి, అతడు 
కళ్ళు తెరుస్తూండగానే, మరొక చేత సిద్ధంగా 
పట్టుకుని వున్న విషపుసూదిని, అతడిశరీరం 
లోకి లోతుగా గుచ్చింది. జరుగుతున్న 
దేమిటో గ్రహించేలోగా అత్యంత ప్రమాద 
కరమైన, ఆ విషం క్షణకాలంలో కందర్పుడి 
కళ్ళను శాశ్వతంగా మూతలు పడేలా 
చేసింది. 

తెల్లవారేసరికి జరిగినదంతా,నగరంలో 
తెలిసిపోయింది. సువర్ణగిరి ప్రజలు,తమ 
యువరాజు క్షేమంగా తిరిగివచ్చి,తమకు 
రాజైనందుకు అమితోత్సాహంతో అనందోత్స 
వాలు జరుపుకున్నారు. 

రాజైన తర్వాత, ములయుధ్వజుడు 
గురన్నకు కావలసినంత వెండిబంగారాలు 


కానుక లిచ్చిపంపాడు. 
జూలై 2000 


వీరన్నను పిలిచి, “కందర్చుడికావలివాడి 
వైనందుకు, అతడి (ద్రోహబుద్ధిని కూడా కాస్త 
ఒంటపట్టించుకున్నట్టున్నావు! వేరుపురు 
గులా ప్రమాదకారివైనప్పటికీ, నీ నుంచి 
నేను పొందిన సహాయానికి ఫలితంగా నిన్ను 
చంపకుండా వదిలేస్తున్నాను. నీవంటివాడు, 
ఎటువంటి బాధ్యతాయుతమైన పద విలోనూ 
వుండ తగడు! రేపటి నుంచి నువ్వు రాజోద్యా 
నంలో పూలమొక్కలకు కలుపు తీసేపని 
చెయ్యి, "అని చెప్పాడు. 

సుకేతుడికుటుంబానికి తనసహపంక్తిలో 
విందుచేసి, కానుకలిచ్చి పంపుతూ, “స్నేహ 
బాంధవ్యాన్ని కనబరచిన మీరునాకు బంధు 
సమానులు! నేటినుంచి కోటలో జరిగే ప్రతి 
ఉత్సవానికీ మీరు నాఅతిథులుగా రావాలి,” 


సుకేతుడికుటుం ఆమాటలకు 
చలించిపోతూ అతడికి పదేపదే కృతజ్ఞతలు 
తెలుపుకున్నారు. 

వారం రోజుల తర్వాత, మలయధ్వజుడు 
భిల్లరాజైన సింహగుప్పుడికి ఆహ్వానంపంపి, 
అతడు రాగానే, తను అతడికుమార్తెఅయిన 
శాలినినివివాహమాడగోరుతున్నట్టుచెప్పాడు. 
ఇందుకు శాలినితో పాటు సింహగుప్తుడుకూడా 
పరమానుదభితులయ్యారు. మలయధ్వజ 
శాలినిల వివాహం అత్యంత వైభవంగా 
జరిగింది. 

కథ చెప్పటం ముగించిన సాలభంజిక, 
“ఓ కాబోయే మహారాజా! కథలో శాలినిని 
మినహాయిస్తే మలయధ్వజుడికి సహాయ 
పడిన మిగతాముగ్గురూ, అతడిపౌరులే! వాళ్ళ 
దగ్గరనుంచి అతడు పొందిన సహాయం, 


20 చందమామ 


దాదాపుగాసమానమే. కాని, వాళ్ళను అతడు 
సత్కరించిన రీతిమాత్రంసమానం కాకపోగా 
చిత్రంగావున్నది. గురన్నకు ఏవో కానుక 
లిచ్చి వదిలించుకున్న అతడు సుకేతుడితో 
మాత్రం లేనిపోని బంధుత్వాన్ని కలుపుకుని 
అతి మర్యాద చేశాడు. వీరన్నను మొదటి 
నుంచీ హింసిస్తూనే వచ్చింది చాలక, అతడి 
నుంచిసహాయం పొందికూడా, ప్రతిఫలంగా 
చంపకుండా వదిలేస్తున్నాను పొమ్మన్నాడు. 
అంతగా అతడి కోపానికి గురయ్యే పనేమీ 
వీరన్న చేయలేదు కదా? తన పౌరుల నుంచి 
దాదాపుగా సమాన సహాయాన్ని పొందిన ఒక 
మహారాజు, ఇలా రకారకాలుగా ప్రవర్తిం 
చడం వెనుక, ఏమైనా సూక్ష్మధర్మాలు 
న్నాయా?ఉంటే అవేమిటి?మలయధ్వజుడి 
స్థానంలో నువ్వేఉండివుంటే, నీకుసహాయం 
చేసిన ముగ్గురినీ, నువ్వెలా సత్కరిస్తావు?ఈ 
ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగావా, నీకు 
రెండవ మెట్టు మీద పాదం మోపి, మూడవ 
మెట్టుమీద వున్న మా సోదరిన్యాయశక్తి 
చెప్పబోయే కథవినే అర్హత కలుగుతుంది. 
అయితే సరైన సమాధానం చెప్పలేక 
పోయావో, ఈ క్షణమే నీకళ్ళముందునుంచి 
ఈ అపూర్వ స్వర్ణసింహాసనం మాయమవు 
తుంది,” అన్నది. 

అప్పుడు విజయదత్తుడు, “ ఓ ధర్మశక్తీ! 
కథలోని మలయధ్వజుడి భిన్న ప్రవర్తనకు, 
అతడికి సహాయం చేసిన ముగ్గురి స్థాయీ 
భేదాలే కారణం. వారి ముగ్గురిలోనూ వీర 
న్నది అథమస్థాయి, గురన్నది మధ్యమ 
స్థాయి, సుకేతుడిది ఉత్తమస్థాయి! ఏ మహా 
రాజైనా సరే, శిక్షి ంచటానికైనా, సత్కరించ 
చందనూను 


టానికైనా ఆ వ్యక్తి స్థాయిని పరిగణనలోకి 
తీసుకుని వ్యవహరించటమే సూక్ష్మధర్మం. 
పామరులు ధనంతోనూ, పండితులు ఆద 
రణతోనూ తృప్రిచెందుతారు. రాజ్య క్షేమం 
కోసం అధముణ్లి శిక్షించి తీరాలి. విధిలేని 
పరిస్థితుల్లో, ఆ అధముడి దగ్గరనుంచే సహా 
యంపాందినప్పుడు, మలయ ధ్వజుడు చెప్పి 
నట్టు, ప్రాణదానమే వాడికి గొప్పమేలు చేసి 

నట్టు! 
పోతే, తన పౌరుల మానసిక స్థాయిని 
గుర్తించగల శక్తి ఏ రాజుకైనా తప్పక వుండి 
తీరాలి. అది మలయధ్వజుడిలో పుష్క 
లంగా వున్నది.అందువల్లనే అతడు, వీరన్న 
లోని నైచ్యాన్నిక్షణాలలో గుర్తించగలిగాడు. 
గురన్న, వీరన్న ఇద్దరూ సాధారణ స్థాయికి 
చెందిన వ్యక్తులే. రాజభక్తి గల ఆ స్థాయి 
జూలై 2000 


పౌరులు గురన్న ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తారు. 
కాని, వీరన్న దీనికి విరుద్ధంగా యువరాజు 
రాకకు మొదట ఆశ్చర్యపోయాడు. తరవాత 
సామాన్య పౌరుడికుండే భయసంకోచాలు 
ఏవీ కనబరచకుండా వెంటనే ఆయనకు 
సహాయం చెయ్యటానికి సిద్ధపడ్డాడు. అంటే, 
మలయధ్వజుడి దగ్గర అంగీకారం వ్యక్తంచేసి 
బయటపడి, కందర్చుడికి యువరాజు 
ఆచూకీ తెలియజేసి లాభపడాలన్న దురూహ 
అతడికి కలిగిందన్నమాట! అతడి ప్రవర్తన 
ద్వారా ఆ సంగతి గ్రహించిన మలయ 
ధ్వజుడు, అతనిపై దండోపాయాన్ని ప్రయో 
గించి, తనకు కావలసిన సహాయాన్ని 
పొందాడు. తర్వాత అతడు వీరన్నతో 
ప్రవర్తించిన తీరుకూడా ఎంతైనా ప్రశంసించ 
దగిందే! 

జూై2000 


bE 


ఇక, మధ్యస్థాయికి చెందిన గురన్న 

కానుకలతో తృప్తి చెందుతాడు. అటువంటి 
వ్యక్తుల వల్ల రాజుకు లభించేది తక్కువ. 
అందుకే మలయధ్వజుడు, అతడిని వెండి 
బంగారాలలాంటి కానుకలతో తృషప్తిపరచి 
వూరుకున్నాడు. 

సుకేతుడూ, అతడి భార్యా ఇద్దరూ 
ఉత్తమ స్థాయిపౌరులు. రాజకీయపరమైన 
అవగాహన కలవారు. ముఖ్యంగా తిరుగు 
లేని రాజభక్తి గలవారు. అటువంటి వారితో 
రాజు, అన్నిటా ఆత్మీయతాభావంతో మెలు 
గుతూ ఉండాలి. తనకు ఆశ్రయమిచ్చిన 
వాళ్ళు కాబట్టి మలయధ్వజుడు మరొక్క 
అడుగు ముందుకు వేసి ఆప్యాయంగా 
వారితో బాంధవ్యాన్ని కలుపుకున్నాడు.అది 
కూడా మెచ్చదగిందే ! మలయధ్వజుడి 
స్థానంలో నేనువున్నా నా ప్రవర్తనకూడా అలాగే 
వుంటుంది ! "అన్నాడు. 

అతడి జవాబు వినగానే, రెండవ మెట్టు 
మీద వున్న సాలభంజిక, “భలళి,భళీ, విజయ 
దత్తా!నా ప్రశ్షలకు సరైన సమాధానాలు చెప్పి 
రెండవ మెట్టు చేరే అర్హతను సంపాయించు 
కున్నావు. కాబోయే మహారాజువైన, ఓ యువ 
రాజా! నీకు నా వృాదయపూర్వక స్వాగతం!” 
అన్నది. 

సాలభంజికమాటలుపూర్తిఅయీకాగానే 
సభాభవనమంతా ఒక్కసారిగా జయజయ 
ధ్వానాలతో దద్దరిల్లింది.మంగళవాద్యాలూ, 
వేదగానమూ శ్రావ్యంగా అక్కడ ప్రతిధ్వనిం 
చాయి. 
ఆ మంగళధ్వనుల మధ్య విజయదత్తుడు 
రెండవ మెట్టుమీద హుందాగా తన పాదాన్ని 
చందమామ 


మోపి, మనసులో తమ కులదేవతను 
స్మరించి మూడవ మెట్టుమీద వున్న న్యాయ 
సాలభంజిక పెట్టబోయే ఆఖరి పరీక్షకు 
సిద్ధంగా నిలబడ్డాడు. 

అప్పుడు మూడవదీ, ఆఖరుదీ అయిన 
న్యాయసాలభంజిక, చిరునవ్వు నవ్వుతూ, 
అతడికి శుభం పలికి, “విజయదత్తా! నేను 
న్యాయశక్తిగా నీకు ముందే పరిచయమ 
య్యాను. న్యాయవర్ణనుడనే, ఒక మహారాజు 
కథ చెబుతాను. శ్రద్ధగా విను,” అంటూ 
ఇలా ప్రారంభించింది: 

సుభద దేశాధీశుడైన న్యాయవర్థన 
మహారాజు అసలు పేరు బలవర్ధనుడు. 
అయితే, అతడు న్యాయవిచారణ జరిపేతీరు, 
అత్యంత చాకచక్యంగా న్యాయాన్యాయనిర్ధా 
రణ చేసి తీర్చులిచ్చి, నిష్పక్షపాతంగా 
న్యాయాన్ని అమలుజరిపే విధానం, ప్రజల్లో 
అతడికి న్యాయవర్థనుడన్న పేరు తెచ్చి 
పెట్టింది. 

సుభద్ర దేశాన్ని ఆనుకుని వున్న భౌమ్య 
దేశపురాజు, న్యాయవర్థనుడికి చిరకాల 
మిత్రుడు. ఆయనపట్ల అమితమైన గౌరవ 
మర్యాదలు కలిగినవాడు. అతడు, యుక్త 
వయస్కుడైన తన కుమారుడు కుమార 
కేతుడికి పట్టంకట్ట నిశ్చయించి, అతడితో, 
“నాయనా! రాజు భాధ్యతలలో కెల్లా అతి 
ముఖ్యమైనది న్యాయపాలన. న్యాయవర్థన 
మహారాజు మనకు ఆప్తమిత్రుడు. న్యాయ 
పాలనలో ఆయనఎంత గొప్పవాడో, ప్రజలు 
ఆయనకు న్యాయవర్ధనుడంటూ పెట్టిన పేరే 
చెబుతుంది. నువ్వు మన రాజ్యానికి రాజువు 
కాబోయేముందు కొన్నాళ్ళ పాటు, ఆ 
చందమాను 


23 


మహారాజు శిష్యరికం చేసి రావటం నీకు 

చాలామేలుచేస్తుంది,” అన్నాడు. 
తండ్రి మాట చొప్పున కుమారకేతు, 
సుభద్ర దేశానికి వచ్చాడు. న్యాయవర్థనుడు 
అతడిని కన్నబిడ్డలా ఆదరించి, “నాయనా! 
నాకు తెలిసినదీ, న్యాయమని నేను నమ్మి 
పాటిస్తున్నదీ మొత్తం చెబుతాను, విను. 
రాజ్యమనేది ఒక పెద్దకుటుంబం వంటిది. 
రాజు ఆ కుటుంబపు పెద్ద. కుటుంబంలో 
పిల్లలవుధ్యా ళ్‌ పెద్దలవుధ్యా చిన్నా పెద్ద 
తగవులూ, కొట్లాటలూ ఎంత సహజంగా 
వుంటాయో, దేశప్రజల మధ్య కూడా అంతే 
సహజంగావుంటాయి. కుటుంబంలోఏవైనా 
కలహాలు రేగినప్పుడు, అవి అక్కడి కక్కడ 
సర్దుబాటు అయాయా సరేసరి! లేదా, తగవు 
పడ్డవాళ్ళు గొడవను కుటుంబ యజమాని 
జూలై 2000 


దృష్టికి తెస్తారు. అప్పుడు కుటుంబ ఐక 
మత్యం చెడకుండా తగవును పరిష్కరించే 
బాధ్యత యజమాని మీద పడుతుంది. 
అలాగే ,రాజ్యంలో చెలరేగే చిన్న చిన్న 
సాధారణ కలహాలను, నేరాలను ఆయా 
న్యాయాధికారులువిచారించి, తీర్పులు 
ఇస్తారు. వారికి కొరుకుడు పడనివాటినీ, 
అసాధారణ మనిపించినవాటినీ, రాజే 
స్వయంగా విచారించి నిష్పక్షపాతంగా 
న్యాయపాలన చెయ్యటం, రాజ్యపు ఆంత 
రంగిక క్షేమానికి ఎంతైనా అవసరం. 
న్యాయ పరిపాలన ద్వారా ప్రజాదరణకు 
పాత్రుడైన రాజుకు, ప్రజాబలమే వెయ్యి 
అక్షౌహిణుల సైన్యబలం! "అంటూ ఇంకా 
ఎన్నో విషయాలు విశదంగా వివరించి 
చెప్పి, “ రే పు నాతో బాటు సభకు వచ్చి, 
జూనై 2000 


అక్కడ జరిగే న్యాయ విచారణ అంతా శ్రద్ధగా 
గవునించు. న్యాయం తాలూకు వివిధ 
సూక్ష్మరూపాలు నీకుబాగాఅర్థమవుతాయి క 
అన్నాడు. 

న్యాయవర్ణనుడి మాటలకు వినయంగా 
తల వూపిన కుమారకేతు, మర్నాడు సభలో 
న్యాయవర్థనుడి సమీపంలోనే కూర్చుని 
మహారాజు తీర్చుకోసం వచ్చిన వారి వాదన 
లను శ్రద్ధగా వినటం ప్రారంభించాడు. 

ఆరోజు విచారణకు వచ్చిన వాళ్ళు 
ముగ్గురు. వాళ్ళల్లో మొదటి ఫిర్యాదీ ఒక 
సామాన్యరైతు. అతడి పేరు వీరనందుడు. 
అతడుముడ్డాయిగా పేర్కొంటున్న వ్యక్తి, 
అతడి స్నేహితుడు చంద్రన్న, సభకు అతడు 
కూడా వచ్చాడు. 

రాజు అనుమతించగానే, మొదటి ఫిర్యాదీ 
అయిన వీరనందుడు రాజుకునమస్కరించి 
ఇలా ప్రారంభించాడు: 

“మహాప్రభూ! ఈ చంద్రన్నా, నేనూ 
చిన్నప్పటి నుంచీ స్నేహితులం. ఇద్దరం 
ఒకరి పట్ల మరొకరం ఎంతో అపేక్షగావుంటూ, 
ఒకరితో ఒకరు వియ్యమందాలనికూడా, మా 
పెళ్ళిళ్ళు కాక ముందే వాగ్దానాలు చేసు 
కున్నాం. నాకు ముందు పెళ్ళి అయి కొడుకు 
వుట్టాడు . “నీకు అల్లుడు పుట్టాడురా, "అని 
నేనంటే దానికి ఈ చంద్రన్న ఆనందంగా 
అంగీకరించాడు. తర్వాత అతడికి పెళ్ళయి, 
మొదట కూతురే పుట్టింది. ఆ పిల్ల మా 
కోడలనుకున్నాం. దానికి చంద్రన్న పెళ్ళాం 
కూడా ఇష్టపడింది. నా కొడుకూ, ఆవిల్ల 
కూడా, ఎంతో స్నేహంగా వుంటూ పెరిగారు. 
ఇరు పక్షాల వాళ్ళం కూడబలుక్కుని, మా 


24 చందమామ 


నిపుణుల సలహా పొంది దానిని పాటించని వాడు; శాస్త్రాలన్నీ చదివి, ఆ 
జ్ఞానాన్ని జీవితంలో ఉపయోగించకుండా అప్పటికప్పుడే మరచిపోయే 


పండితుడికి సమానుడే. 


కుల పెద్దల ముందు సంబంధం నిశ్చయం 
చేసుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళంయిన 
తర్వాత పెళ్ళి చెయ్యాలని చంద్రన్న భార్య 
అంటే, దానికి నేనూ, మా ఆవిడా సరేనన్నాం. 
అంతే! ఆతర్వాత నుంచీ చంద్రన్న అదృష్టం 
బాగుండి, అతను పట్టిందల్లా బంగారమైంది! 
ఆజఒక్క ఆడ పిల్ల లక్ష్మి తప్ప మరి పిల్ల లు 
కూడా కలగలేదు. అంచేత, అతను వున్న 
నాలుగె కరాల పాలాన్నీ పది ఎకరాలుచేసి, 
క్రమంగా వూళ్ళోని పెద్ద భూస్వాముల్లో జత 
అయి పోయాడు. 

ఇటు నా పరిస్థితి పూర్తివ్యతిరేకం అయి 
పోయింది. నాకు పెద్దపిల్లవాడు తర్వాత, 
మరొక ఐదుగురు పుట్టుకొచ్చారు. ఎంత 
సంపాదించినా, రెక్కలు ముక్కల వేయి గాని 
దమ్మిడీ కనబడేదికాదు. కష్టానికి సుఖానికి 
వున్న భూమికూడా తెగ నమ్ముకోవాల్సి 
వచ్చింది . మా బీదరికం చూసి, చంద్రన్నా, 


- శుక్రాచార్యుడు. 


అతడి పెళ్ళామూ కాస్తకాస్త ఎడం జరగటం 
ప్రారంభించి, ఇప్పుడసలు పిల్లను, మావాడి 
కిచ్చి పెళ్ళి చెయ్యనే చెయ్యం పొమ్మంటు 
న్నారు. చంద్రన్న డబ్బూదస్కం చూసి, మా 
కులపెద్దలుకూడా, అతడికే వత్తాసు పలుకు 
తున్నారు. ఎప్పుడో పిల్లల చిన్నతనాన్నిచ్చిన 
మాట చెల్లదు పొమ్మంటున్నారు. మహా 
రాజా! సంగతంతా ఇది. డబ్బుకోసం, ఆడిన 
మాట తప్పరాదని అతనికి బుద్ధిచెప్పి, 
లక్ష్మిని మా కోడల్ని చెయ్య మని ప్రార్థి 
స్తున్నాను!” 

మామూలుగా ప్రారంభించి, వ్యంగ్యం 
లోకి దిగి, ఆవేశంగా ముగించాడు వీరనంద 
నుడు. 

అతడి మాటలన్నీ శ్రద్ధగా విన్న మహా 
రాజు, చంద్రన్న వైపు చూసి, ' ఏం, చంద్రన్నా, 
నువ్వేమంటావు?”' అని ప్రశ్నించాడు. 

--( ఇంకావుంది) 


జూలై 2000 


[కౌండిన్య దేశపు యువరాజు విజయదత్తుడు, పట్టాభిషేకానికి సంసిద్దుడై, స్వర్ణసింహాసనం తొలిమెట్టు మీద 
కాలుమోపగానే సాలభంజిక సత్యశక్తి అతని సూక్ష్మబుద్ధిని పరీక్షించడానికి ఒక కథ చెప్పి, దానికి సంబంధించిన 
ప్రశ్న అడిగింది. యువరాజు దానికి సరైన సమాధానం చెప్పాడు. రెండవ మెట్టుమీది ధర్మసాలభంజిక, సువర్హగిరి 
యువరాజు మలయధ్వజుడు రాజ ద్రోహులను తుదముట్టించిన కథ చెప్పి, తనకు సాయమందించిన పౌరులను 
అతడు సత్కరించిన విధానం గురించి ప్రశ్నించింది. విజయదత్తుడు దానికీ సరైన సమాధానం చెప్పాడు. మూడవ 


మెట్టుమీది న్యాయసాలభంజిక, న్యాయవర్ణన మహారాజు కథ చెప్పడం ప్రారంభించింది. 


చంద్రన్న వినయంగా, మహారాజుకు నమ 
స్కరించి, “మహారాజా! వీరనందుడు చెప్పి 
నవి చాలా వరకు నిజాలే. అయితే, అతడు 
నిజాలకుతన అభిప్రాయాలన్నింటినీ జోడించి 
చెప్పటం వల్ల, జరిగినది చాలా దారుణ మన్న 
అభిప్రాయం, ఎవర్తికైనా సరే కలగకమానదు. 
కాని, అసలు విషయం పూర్తిగా వేరు. 
“వీరనందుడూ, నేనూ చిన్నతనం నుంచి 
స్నేహితులమే! వియ్యంకులమవుదామను 
కున్నమాటా సత్యమే! అయితే, మేం మాట 


-తరవాత] 


తప్పటానికి కారణం మా రెండు కుటుం 
బాల తాలూకు జీవన విధానాల్లో వున్న పెద్ద 
తేడాయే గాని, డబ్బుమాత్రం కాదు. నేనూ 
వీరనందుడూ ఇంచుమించుగా ఒక లాంటి 
వాళ్ళమే. మా జీవితాల్లో మార్పు వచ్చింది, 
కేవలంమా భార్యల వల్ల మాత్రమే! 

“నా భార్య జానకి చాలా ఒద్దికైన మనిషి 
కష్టజీవి! నేను రూపాయి సంపాదించి తెస్తే 
అందులో సగం దాచి, మిగతా సగంతోనే 
పొందిగ్గాసంసారం నడిపేది. అప్పడాలు చేసీ, 


| లక్మీగాయత్రి 


కలవారి ఇళ్ళల్లో పనుల్లో సాయం చేసీ, 
బుట్టలు అమ్మీ, తనూ పావలా అర్జాసంపా 
దిద్దామని తాపత్రయపడేది. ఆ డబ్బును 
తక్కువ వడ్డీలకు అప్పులిచ్చేది. అలా నా 
భార్య సమర్థత వల్లే, మేం ఈనాడు ఇలా 
వున్నాం. నా భార్యదగ్గరే నేను కష్టపడడం 
నేర్చుకున్నాను. మేమిద్దరం కలిసి, మా ఒక్క 
గానొక్క బిడ్డకుకష్టపడి పనిచేయటం నేర్చాం. 
మా ఇంట్లో మేంముగ్గురం శ్రమిస్తాం. మా 
శ్రమఫలాన్ని అభివృద్ధి చేస్తా. ఇదీ మా జీవితం! 

“నా భార్యకు పూర్తి వ్యతిరేకమైన మనిషి, 
వీరనందుడిభార్య కనకం. ఆవిడకు నిలువెల్లా 
బద్దకమే. భర్తకూ, పిల్లలకూ ఇంత ఉడకేసి 
పెట్టటం కూడా, ఆమెకు విసుగే. ఆ విసు 
గుతో, సోలెడు జాగాలో , తవ్వెడు ఉడ కేసి 
పారబోసేది. డబ్బు లేనప్పుడు, తేలేదని 
ఆగస్ట్‌ 2000 


20 


భర్తను సాధించటం ఒక్కటే ఆమెకు తెలిసిన 

విద్య. నేను, నాభార్య దగ్గరనుంచి కష్టపడటం 

నేర్చుకుంటే, వీరనందుడు, తన భార్య కనకం 

దగ్గరనుంచి బద్దకించటం, తనలో తప్పులు 

పెట్టుకుని మరొకళ్ళను తిట్టి పాయ్యటం 

నేర్చుకున్నాడు. వాళ్ళ పిల్లలకు కూడా ఆ 
లే అబ్బాయి. 

“మొదట్లోమేంపెద్దగా పట్టించుకోలేదు. 
కులపెద్దల ముందు సంబంధం అనుకు 
న్నాక, మాకు కాబోయే అల్లుడు సారంగుణ్ణి 
కూడా మాలో కలుపుకుని పనీపాటా మప్పు 
దామని నా భార్య శతవిధాల ప్రయత్నించింది. 
కాని, వాడు ససేమిరా లొంగేవాడు కాదు. 
వాణ్ణి పల్లెత్తుమాట అన్నాసరే, కనకానికి 
ఊరంత కోపం వచ్చేది. మేం డబ్బు కక్కుర్తితో 
పిల్లాణ్ణీ రాచిరంపాన పెట్టాలని చూస్తున్నా 
మంటూ తిట్టేది. ఇలా మొన్న మొన్నటి 
వరకూ జరిగింది. ఎప్పటికైనా వాళ్ళలో మార్పు 
వస్తుందేమోనని చూసి చూసి విసుగెత్తిపోయి 
చివరకు తెగించి పిల్లనివ్వమని చెప్పేశాం! 

“సారంగుడు ప్రస్తుతం పదిహేడేళ్ళ కుర్ర 
వాడు. మా లక్ష్మి పదిహేనేళ్ళది. మా పిల్ల చేసే 
కాయకష్టంలో, నూరోవంతు కూడా వాడు 
చెయ్యడు సరికదా, ఈ మధ్య ఊరి చివరి 
గంగరావి చెట్టు కింద కూర్చుని కల్లు తాగుతూ, 
జూదం ఆడటం కూడా నేర్చుకున్నాడు. అటు 
వంటి వాడికి, రత్నంలాంటి నా కూతురును 
కట్టబెట్టటం కంటే, ఆడిన మాట తప్పటం 
మేలనిపించింది! పరిస్థితి గమనించి మా 
కులపెద్దలు కూడా, నాకే వత్తాసుపలికారు. 
కాని, మా ఆస్తిపాస్తులు చూసిప్రలోభపడు 
తున్న, వీరనందుడు మాత్రం మమ్మల్ని నానా 

చందమామ 


దుర్భాషలూ ఆడి, మీదగ్గరకు తీసుకొచ్చాడు!” 
అంటూ ముగించాడు. 

చంద్రన్నమాటలు పూర్తి అవుతుండగానే, 
వీరనందుడు చప్పున ఆవేశంగా ఏదో అన 
బోయాడు. కాని, న్యాయవర్థనుడు, అతణ్ణి 
ఆగమన్నట్టు సైగచేసి, చంద్రన్పతో, “చంద్రన్నా! 
అయితే, పిల్లను ఎవరికిచ్చి పెళ్ళిచెయ్యాలని 
మీ ఆలోచన?” అని ప్రశ్నించాడు. 

ఆ ప్రశ్నకు చంద్రన్న ఒక్క క్షణం తడ 
బడి, “మహారాజా! ఇంతవరకూ ఆ సంగతి, 
మాలోనే గోప్యంగా వుంచుకున్నాం. ఇప్పుడు 
తమరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా 
బావమరిది కొడుకు సారంగుడి ఈడువాడే. 
భగవంతుడి దయవల్ల ఈ తగువేదో సవ్యంగా 
తేలిపోతే, పిల్లను ఆ కు ర్రవాడికిచ్చి చెయ్యా 
లన్నది, మా కోరిక,” అన్నాడు. 

చంద్రన్న మాటలు వినగానే, వీరనం 
దుడు మళ్ళీ రెట్టింపు ఆవేశంతో లేచి, ఏదో 
చెప్పబోయాడు. న్యాయవర్థనుడు, అతణ్ణి 
మందలించి, “ఆవేశాలూ, కోపాలూ ఇక్కడ 
పనికిరావు, వీరనందా! మీ తగువు పూర్త 
యింది. అలా వెళ్ళి కూర్చోండి!” అన్నాడు. 

వీరనందుడు ముఖం ముడుచుకుని, 
భటులు చూపించిన చోట కూర్చున్నాడు. 

తర్వాతి ఫిర్యాదీ ఒక విదేశీ యువకుడు. 
వర్తకం కోసం సుభద్ర దేశానికి వచ్చిన,ఆ 
యువవర్తకుడి పేరు మణికర్ణుడు. రాజు అను 
మతించగానే, అతడాయనకు వినయంగా 
నమస్కరించి, చెప్పడం ప్రారంభించాడు: 

“మహారాజా! ఇక్కడికి కొద్ది దూరంలోనే 
వున్న సింహళద్వీపం, నా స్వస్థలం. నా తండ్రి, 
సోమగుప్ప్తుడు మంచి వ్యాపారి. ఆయన 
చందమామ 


21 


బతికున్న రోజుల్లో, నేను వ్యాపారం గురించి 
ఆయన చెప్పిన విషయాలు పట్టించుకో 
కుండా, మిత్రులతో తిరుగుతూ కాలక్షేపం 
చేశాను. ఆయన కన్నుమూశాక, ఒక్కసారిగా 
నాకు, వ్యాపారం మీగ ఆసక్తి కలిగింది. 
అయితే, నడమంత్రపు సిరిలాగే, వయ 
సొచ్చాక ఒక్క ఊపున కలిగిన, ఆ ఆసక్తి 
కూడా, నన్నునేలకు నాలుగడుగుల పైనే నడి 
పించింది. మా నాన్న స్నేహితులైన పెద్దవాళ్ళు 
సలహాలు చెబుతూండగా, కొన్నాళ్ళపాటు 
వ్యాపారం చేసినట్టే చేసి, ఉన్నట్టుండి సము ద్ర 
వ్యాపారం మీదికి దృష్టి మళ్ళించాను. 
“ఎంతమంది వారిస్తున్నా వినక, పెద్ద 
మొత్తం ఖర్చుపెట్టి, మా ద్వీపంలో చవగ్గా 
దొరికే సుగంధ ద్రవ్యాలూ, కొబ్బరికాయలూ; 
కొబ్బరిపీచుతోనూ, ఏనుగుదంతాలతోనూ 
ఆగస్ట్‌ 2000 


తయారుచేసిన అనేక రకాల వస్తువులూ కొని, 
వర్తకుల ఓడలో బైలుదేరాను. భగవంతుడి 
దయవల్ల, నా సముద్ర ప్రయాణం బాగానే 
సాగింది. దారిలో రెండు చిన్నచిన్న ద్వీపాల్లో 
కాస్త లాభసాటి వ్యాపారం కూడా చేసి, కళ్ళు 
మరికాస్త నెత్తికెక్కించుకున్నాను. 

“మాప్రయాణపు ప్రారంభదినాల్లోనే, మా 
ఓడలోని వర్తకులు, నా సరుకుకు సముద్ర 
తీర ప్రాంతమైన మీ దేశంలో మంచి గిరాకీ 
వుందని చెప్పారు. అందుచేత, ఇక్కడ 
వ్యాపారం చేసి హెచ్చులాభాలు గడిద్దామన్న 
దురాశతో, సరిగ్గా నేటికి మూడు రోజుల 
క్రితం, ఇక్కడి రేవులో దిగాను. ఓడ ఇక్కడ 
వారం రోజుల కంటే ఎక్కువ వుండదనీ, 
అంతకంటే ఎక్కువరోజులు వుండతలచు 
కుంటే, రేవులో వున్న సరుకుల గిడ్డంగుల్లో 
ఆగస్ట్‌ 2000 


22 


ఒకదాన్ని అద్దెకు తీసుకుని, సరుకుతో సహా 
ఓడ దిగిపోయి, సరుకును గిడ్డంగుల్లో భద్రం 
చేయటం ఉత్తమమనీ, సరంగు ముందే 
చెప్పాడు. ఏసంగతీ నిశ్చయించుకోవటానికి, 
రేవులో దిగిన తర్వాత, ఒక రోజు గడువిచ్చాడు. 
“ ఏ నిర్ణయం తీసుకోవటానికీ, నాకు 
వెంటనే తోచలేదు. వారం రోజుల్లో వ్యాపారం 
లాభసాటిగా పూర్తిచెయ్యగలనా, లేక గిడ్డంగి 
అద్దెకు తీసుకుని తాపీగా పనులు పూర్తి చేసు 
కోవటం మంచిదా? అని ఆలోచిస్తూ, రేవులో 
నిలబడి వుండి, ఇదిగో, ఈ రత్నగుప్పుడి కళ్ళ 
బడ్డాను!”అంటూ క్షణం ఆగాడు. 
మణికర్ణుడి మాటలు శ్రద్ధగావింటున్న, 
న్యాయవర్థన మహారాజు, అతడు చూపించిన 
వైపుకు చూపుతిప్పి, అక్కడ కూర్చుని వున్న 
రత్నగుప్పుణ్ణి క్షణ కాలం పరిశీలనగా చూశాడు. 
నడి వయస్కుడైన రత్నగుప్తుడు, ఆ పట్ట 
ణంవాడే. దాదాపుగా ముఫ్ఫై సంవత్సరాల 
నుంచి వ్యాపార రంగంలో వుంటూ, రాజ 
ధానిలో ప్రముఖ వర్తకుడుగా చలామణీ 
అవుతున్నాడు. మహారాజుకు, అతడితో 
సన్నిహిత పరిచయంలేదుగాని, ముఖ పరి 
చయం మాత్రం వున్నది. మహారాజు, తన 
మీదికి చూపు తిప్పగానే, రత్నగుప్తుడు చప్పున 
లేచి నిలబడి, అత్యంత వినయంగా రాజుకు 
నవుస్కరించాడు. రాజు అందుకు తల 
పంకించి, మణికర్ణుడి మీదికి దృష్టి సారించ 
గానే, మణికర్ణుడు తిరిగి కొనసాగించాడు: 
“మహాప్రభూ! ఈ రత్నగుప్తుడు నిశ్చ 
యంగావ్యాపారంలో బాగా ఆరితేరిన మనిషి! 
సాలోచనగా నేను నిలబడిన తీరునూ, నా 
ముఖకవళికల్నీ బట్టి, ఆయన సంశయా 
చందమామ 


త్మకంగా వున్న నామనసును ఇట్టే గ్రహిం 
చాడు. వెంటనే నాదగ్గరకు వచ్చి, నన్నుపల 
కరించి, వివరాలు అడిగాడు. నేను అమా 
యకంగా, నామొత్తం వివరాలూ, నా సరుకు 
గురించీ, అక్కడికక్కడే ఆయనకు చెప్పాను. 
“అంతావిని, “నాయనా, వ్యాపారానికి కొత్త 
వాడివి! వారంరోజుల్లో అంత లాభసాటిగా 
తెమల్చ్బుకోలేవు. విదేశీయుడివని, నిన్నుస్థాని 
కులు మోసం చేసే ప్రమాదమున్నది. ఇక 
గిడ్డంగి అదీ అద్దెకు తీసుకోవటం, అదీ 
చాలా ఖర్చుతో కూడుకున్నపని. అంతేకాదు, 
దానికి రాజానుమతి కావాలి. రాజు అను 
మతిస్తూ, రాజము ద్రవేసిన పత్రం చూపిస్తే 
గాని, విదేశీయులకు గిడ్డంగి అద్దెకివ్వరు. 
అదంతా చాలా పెద్ద తతంగం! నా కొడుకు 
లాంటి వాడివి, నిన్ను చూడగానే, నాకు నీ 
పట్ల ఏదో ఆత్మీయతాభావం కలిగింది. అందు 
చేత చెబుతున్నాను! మాది లంకంత ఇల్లు. 
ఇంటి వెనక భాగంలో ఒక పెద్ద గిడ్డంగి కూడా 
వున్నది. నువ్వు నన్ను నమ్మదలుచుకుంటే, 
సరుకు తీసుకుని నిరభ్యంతరంగా, మా 
ఇంటికిరా! సరుకు మా ఇంట భద్రపరచి, 
నువ్వు నా అతిథిగా వుండు. నీకు అవసరమైతే 
వ్యాపారపు సలహాలు కూడా చెబుతాను. 
తీరుబాటుగా వ్యాపారం ముగించుకుని, 
లాభాలతో తిరిగి వెళ్ళు!” అన్నాడు. 
“పెద్దమనిషిలా కనిపిస్తున్న ఆయన వేష 
ధారణనీ, అత్యంత సాత్వికంగా, ఆత్మీయంగా 
వున్న మాటల ధోరణినీ చూసి, నేను అను 
మానం అనేది ఏకోశానా లేకుండా, ఆయన్ని 
నమ్మి, ఓడ సరంగుకు ఇవ్వవలసిందేదో 
యిచ్చేసి, సరుకునంతటినీ బళ్ళకెత్తించుకుని, 


చందమామ 


23 


తా 


ఆయన వెనక ప్రయాణ మయ్యాను. ఇల్లు 
చేరాక, రత్తగుప్తుడు తను స్వయంగా దగ్గర 
వుండి నౌకర్లచేత సరుకంతటినీ, మేడ మీది 
ఒక ఖాళీ గదిలో భద్రపరిచాడు. ఆ తరవాత, 
ఆ గదికి తనే స్వయంగా తాళం వేసి, తాళం 
చెవిని నా చేతికిచ్చాడు. అది చూశాక, నేను 
నా కన్న తండ్రి అతడిలో పరకాయ ప్రవేశం 
చేసి, నాకు సహాయపడుతున్నాడని ఆనం 
దించాను. 

“తర్వాత, నేను స్నానం అదీ చేశాక, నా 
కోసం రత్నగుప్తుడు తయారుచేయించిన 
విందుభోజనాన్ని ఇద్దరం కలిసి తిన్నాం. 
భోజనాలయ్యాక, సాయంత్రం దాకా నేను 
విశ్రాంతిగా పడుకుని గడిపాను. 

“సాయంత్రం కాస్తపాద్దుమళ్ళాక, నన్ను 
గౌరవించే నిమిత్తం అంటూ, రత్నగుప్తుడు 

ఆగస్ట్‌ 2000 


నన్నాక విలాసమందిరానికి తీసుకుపోయాడు . 
అక్కడ చక్కని చుక్కల్లా వున్న నర్తకీమణులు 
కొందరు, మెరుపుతీగల్లా నాట్యం చేస్తు 
న్నారు. మరికొందరు సౌందర్యవతులు, తమ 
గానామృతజలధిలో, వచ్చినవారిని ఓలలాడి 
స్తున్నారు. విలాసమందిరానికి వచ్చిన వారు 
కొందరు ద్రాక్షాసవం సేవిస్తున్నారు. 
“నాతండ్రి బతికివుండగా, నేను యధే 
చ్చగా అక్కడా ఇక్కడా తిరిగే రోజుల్లో, నాకు 
అలాంటి వాతావరణం అలవాటే. అయితే, 
. బాధ్యత ఒంట బట్టించుకున్న తర్వాత, 
అటువంటి విలాస మందిరానికి వెళ్ళటం 
అదే ప్రధమం. బుద్ధి ఎంత వచ్చినా, పాత 
అలవాట్లు మనసును ఇంకా అంటిపెట్టు 
కుని వున్నాయని నాకు ఆ క్షణానే బోధ 
పడింది. 
ఆగస్ట్‌ 2000 


24 


“విలాసమందిరంలో రత్నగుప్తుడు, కేవలం 
ప్రేక్షకుడుగానే కూర్చున్నాడు. నేను మాత్రం 
కడుపారా ద్రాక్షాసవం తాగి, విలాసినుల 
నాట్యాలు చూశాను. న్యాయవర్ణన మహా 
రాజా! నేను నిర్జోషిననీ, న్యాయం నా పక్షాన 
వున్నదనీ, నాకు అంతరాంతరాల్లో వున్న ధైర్యం 
చేతనే, నా విలాస ప్రవర్తనను సైతం, మీ 
ముందు నిర్భయంగా ఒప్పుకో గలుగు 
తున్నాను. 

“రత్నగుప్పుడు త్వరగానే లేచినా, నా బల 
వంతం మీద ఇద్దరం బాగా పొద్దుపోయేదాకా 
అక్కడే గడిపాం. అక్కడ అయిన ఖర్చంతా 
రత్తగుప్తుడే భరించాడు. నన్ను ఒక కానీ కూడా 
ఇవ్వనివ్వలేదు. ఇంటికి తిరిగి వస్తుండగా, 
ఆయన, 'మణికర్ణా! నీకు సహాయం చేసే 
నిమిత్తం, నీ సరుకు మొత్తం నేనే కొన దలి 
చాను. నా వ్యాపారానికీ, నీ సరుకుకూ ఏ 
మాత్రం సంబంధం లేకపోయినా ఆ తర్వాత 
ఇక్కడ చిన్నచిన్న వర్తకులకు ఆపాటి సరుకు 
అమ్మలేకపోను. ఏమంటావు?” అన్నాడు. 

“ఆయన మాటలువినగానే, ద్రాక్షాసవపు 
నిషా బాగా తలకెక్కి వున్న నాకు, ఆనందపు 
నిషా కూడా మనసుకెక్కింది. నేను వెంటనే, 
మారుమాట లేకుండా, ఆయన చెప్పిన 
దానికి సమ్మతించాను. ఆ రాత్రంతా నేను 
కుబేరుడి కంటే గొప్పవాడినైనట్టు కలలు 
కంటూ సుఖంగా నిద్రపోయాను. అయితే, 
తెల్లవారిన తర్వాత, నిషాకాస్త తగ్గి నాబుద్ధి 
మళ్ళీ కాస్త పదునుతేలింది. 

“కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత, 
రత్నగుప్తుణ్ణి కలుసుకుని, “అయ్యా! మన 
ఉభయులకూ ఒకరిపట్ల ఒకరికి ఎంత 

చందమామ 


నమ్మకం వున్నాగానీ, నా సరుకును మీరు 
ఎంతకు కొనదలిచారో ఒక్కమాట అనుకుంటే 
బాగుంటుంది. మరొక చిన్న విషయం; నా 
దగ్గర పైకం చాలా తక్కువగా వున్నది; అంచేత 
మొత్తం సొమ్ములో ఎంతో కొంత ఇప్పుడు 
ఇవ్వగలిగితే నాకు కాస్త ఉపయోగిస్తుంది,” 
అన్నాను. 

రత్నగుప్తుడు నేను అన్నదానికి నొచ్చు 
కుని, 'అయ్యో! ఈ స్వల్పానికి ఇంతగా అడ 
గాలా నాయనా! ప్రస్తుతం ధరలెలా వున్నవో 
విచారించి, నీకు ఎంత సామ్ముముట్ట చెబుతా 
నన్నది, సాయంత్రానికి తలియబరుస్తాను. 
ప్రస్తుతానికి, ఈ పదివేల రూపాయలూ నీ 
దగ్గర వుండనీ! ఎటొచ్చీ, నువ్వన్నట్టు, ఇద్దరం 
వ్యాపారులం గనక, ఇదిగో, యీ తెల్లకాగితం 
మీద కాస్త చేవ్రాలు చేసి వెళ్ళు. నాకు కాస్త 
తీరుబడి దొరగ్గానే, పదివేలు నీకు ముందుగా 
ముట్ట జెప్పినట్టు కాగితంలో రాస్తాను, అని 
పదివేలూ ఎంచి నాకిచ్చాడు. 

డబ్బు కళ్ళబడగానే, మళ్ళీనా బుద్ధి 
శుష్కించి, తెల్లకాగితం మీద నిక్షేపంగా 
చేవ్రాలు చేసి ఇచ్చాను. ఆ తర్వాత రత్న 
గుప్తుడు, ఏదో వ్యాపారపు హడావిడిలో 
వుండగా, నేను ఉబుసుపోకకు నగరంలో 
నాలుగు వీధులూ చుట్టి వద్దామని బైలు 
దేరాను. ఎటూ వచ్చానుగదా అని, నగరంలో 
నా సరుకుకు ఏపాటి ధర వున్నదో తెలుసు 
కుందామని విచారించిన నాకు, ఆశ్చర్యకర 
మైన సంగతి ఒకటి తెలిసింది. నా దేశంలో 
పదివేల రూపాయలకు కొన్న నా సరుకును, 
ఆ క్షణాన అమ్మితే సులువుగా నలబై, ఏభై 
వేలు వస్తాయి. అయితే, మరొక మూడు 
చందమామ 


25 


నెలలో ఇక్కడ పెద్ద ఎత్తున వసంతోత్సవాలు 
జరగబోతున్న కారణంగా, మరొకనెలా పది 
హేనురోజులు ఆగి అమ్మితే, దాదాపుగా ఎనభై 
వేల పైచిలుకు సొమ్ము కళ్ళ జూడవచ్చు! 

“ఆ సంగతులన్నీ వినగానే, నాతో అంత 
ఆప్యాయంగా మాట్లాడిన పెద్దమనిషి రత్న 
గుప్తుడు, ఇవేమీ నాకు ఎందుకు చెప్పలేదా 
అని ఆశ్చర్యపడ్డాను. ఆయన కూడా ఒక పెద్ద 
వర్తకుడు గనక, ఇవేమీ ఆయనకు తెలియ 
వనుకోవటానికి, నామనసు అంగీకరించ 
లేదు. ఏదో అనుమానంతో, రత్నగుపుడి 
గురించి ఆరా తీశాను. అందరూ ఆయన 
చాలా మంచివాడనీ, నిజాయితీపరుడనే 
చెప్పారు. దానితో నన్ను నేనే సమాధాన 
పరుచుకుని, ఇంటికి తిరిగివెళ్ళాను. నేను 
ఇల్లు చేరేసరికి, రత్నగుప్తుడు, “ఒంటరిగా 

ఆగస్ట్‌ 2000 


ఎక్కడికి వెళ్ళావు. మణికర్ణా?' అంటూ 
ప్రశ్నించాడు. 

“నేను ఏదీ దాచకుండా అంతా వివరంగా 
చెప్పి, “అయ్యా మీరు నాకు ఎంత ముట్ట 
జెప్ప దలుచుకున్నారో, కాస్త చెప్పండి!, 
అంటూ ప్రార్థించాను. 

“వెంటనే రత్నగుప్పుడు, ఏమిటయ్యా 
ఇది! నీ సరుకు మొత్తం నలభైవేల రూకలకు, 
నాకు అమ్మివేసి, చిల్లిగవ్వ వదలకుండా, 
సొమ్ము మొత్తం పుచ్చుకుని, మళ్ళీ ఎంత 
ముట్టజెబుదారంటావేమిటి? పొద్దునే మద్యం 
తాగి వచ్చావా ఏం? 'అన్నాడు 

“ఆ మాటలకు నేను కొయ్యబారి 
పోయాను. అంతే, ఇద్దరికీ మాటామాటా 
పెరిగింది. రత్నగుప్తుడు, నాచేవ్రాలు వున్న 
కాగితం తెచ్చి చూపించాడు. అది ఉదయం 
నేను స్వయంగా చేట్రాలు చేసిన తెల్లకాగి 
తమే! ఇప్పుడు దాంట్లో, నా చేవ్రాలుకు పైన, 
నా సరుకు మొతం రత)గుపుడికి, నలభై 


ఆగస్ట్‌ 2000 


వేలకు అమ్ము తున్నట్టూ, సొమ్ము మొత్తం 
ముట్టినట్టూ రాసి వున్నది. 

“ఉదయం, ఆ తెల్లకాగితం మీద 
చేవ్రాలు చేస్తున్నప్పుడు, పైన “పదివేలు 
ముట్టినవి' అని రాస్తాడనుకున్నాను గాని, 
ఇంత దగా చేస్తాడనుకోలేదు. మనిషిలో 
మంచితనాన్ని గుడ్డిగా నమ్మి, అజాగ్రత్తగా 
ప్రవర్తించట మనేది, వ్యాపారసూత్రాలకే 
విరుద్ధం. నేనుఆ విరుద్ధపుపని చేసి, కళ్ళున్న 
గుడ్డి వాడిలా నిలువు లోతు గోతిలో పడ్డాను. 

“మహారాజా! దయచేసి నా నిర్దోషి 
త్వాన్ని నమ్మి, నా సరుకు నాకు తిరిగివచ్చేలా 
చెయ్యండి! మహారాజా, అన్నట్టు మరిచి 
పోయాను, సరుకు భద్రంచేసిన గది తాలూకు 
తాళంచెవి కూడా ప్రస్తుతం, నా దగ్గర నుంచి 
మాయమైంది.మహా ప్రభూ! యదార్థం గ్రహిం 
చండి! ” అంటూ సుదీర్ణమైన తన కథనాన్ని 
ముగించి, ఉస్సురని నిట్టూర్చాడు మణి 
కర్లుడు. -(ఇంకావుంది) 


చందమామ 


wa రి 
= సర్షంం 
Ga ప్రై 


(శౌండన్యదేశవు యువరాజు విజయదత్తుడు, పట్టా 
మెట్లమీద సౌలభంజీకల డూపంలో వ్రన్స పత్య 


వుజిక్ముడి మాటలకు ఎక్కడా అడ్డుతగల బాటు తమకూ తెలుసు! వ్యాపారంలో నేను. 
కుండా, అంతా శ్రద్ధగా విన్న న్యాయవర్థన ఎంత అర్జించానో కూడా తమకు తెలియంది. 
మహారాజు, అతడు ముగించగానే, రత్న కాదు. అటువంటిది, నేను డబ్బు కోసం 
'గుప్తుడవైపు తలతిప్పాడు. ఇక విదేశీ కుర్రవాణ్ళీ ఎందుకు మోసం 

వెంటనే రత్నగుప్పుడు లేచి, రాజుకు. చేస్తాను ప్రభూ? నేనతడికి నలభైవేల 
మళ్ళి నమస్కరించి, “మహారాజా, తనకు రూకటూ ఎంచి ఇచ్చి మరీ సరుకు స్వాధీనం 
నేను కొత్తవాజ్ణే కాను. గత ముప్ఫై సంవత్స చేసుకున్నాను, ఇంతకుటే ఏమి చెప్పటానికీ, 
రాలుగానేను ఎంత నిజాయితీగా వ్యాపారం నాకు నోరు రావటం లేదు. ఇంత కాలానికి, 
చేస్తూ బతుకుతున్నానో, వర్తకులందరితో ఈ విదేశీ కుడ్రూడిమోసకారితనం వల్ల, నిండు 


చ్యగాడుత్రి 


సభలో ఇలా దోషిగా నిలటడవలసిరావటమే, 
నాకు ప్రాణాంతకంగా వునది, "అంటూ గద్గద 
స్వరంతో చెప్పి, తలవంచుకున్నాడు. 

రత్తగుష్టుది మాటలకు న్యాయవనుడు 
చిన్నగా వ్వ, “రత్సగుప్తా భగవంతుడైన 
క్రళృష్ణుడే పేన్నడంగగా ముద్రపత్థాడు. 
సాధారణ మానవులమైన మనం, విధిలీల 
లకు తలవంచక తప్పదు. ఇంతకూ, నీ 
వ్యాపారానికీ, వంశానీకీ ఒక్కగా నొక్క 
వారసుడైన, నీ ముద్దుబిడ్డ హేమగుష్పుడు 
కుశలమే గదా?” అంటూ అప్యాయంగా 
పరామర్శించాడు. 

'ఆ కళలప్రళ్న వినగానే రత్సగుష్తుడ 
మొహం కాస్త కళ తప్పి, తల మరికాస్త కిందికి 


మహారాజు తల పంకించి, “ రత్నగుప్తా 
నువ్వు సభాసదులమధ్య దోషిగా చింతపడ 
నవసరం లేదు. అలా ఏకాంతంగా కూర్చుని 
నిర్మల హృదయంతో దైవధ్యానం చెయ్యి. 

భగవంతుడు సర్వాంతర్యామి. ఆ దివ్య 
దృష్టిని, ఏ అన్యాయేమూ దాటి పోలేదు,” 
అని, భటులవైపు చూసి, రత్సగుష్పుజ్ణి లోప 
లికి తీసుకువెళ్ళమని సైగచేసి, మచే 
కర్ణుడితో, “మణికీర్ణా! రత్సగుప్పుడు పెద్ద 
మనిష! అతనికి తన కుమారుడెంతో నువ్వూ 
అంతే. అనవసరంగా వ్యధ చెందక, కాసేపు 
అలా కూర్చో! "అన్నాడు. 

'ఆ మాటలు వినీ, రత్సగుప్పుడు దిగాలు 
పడిపోతూ భటుల వెనక బయలుదేరాడు. 
రాజు ఎవరిని దోషిగా నిర్ణయిస్తున్నాడో అర్థం 
గాక తికమక పడుతూ, భటులు చూపించిన 
చోట చతికిలబడ్డాడు, మబికర్ణుడు. 

రాజు మూడవ తగువ్రదార్లకు అనుమతి 
'ఇద్చాడు. ఈ మూడవ తగుచ్చే చాలా స్వల్ప 
'మైనేది. ఒక ముసలితల్లికీ, ఆమెకున్న 
ఒక్కగానొక్క కొడుక్కూ మధ్య చచ్చిన 
'తగువది. ఒక పల్లెలో నివసిస్తున్న ఆ తల్లీ 
కొడుకూ ఇద్దరూ సభకు వచ్చారు. 

అభియోగదారుడైన కొడుకు ముండు 
ప్రారంభించాడు: "మహాప్రభో! నా పెళ్ళానికి 
పనిపాటలు అంత బాగా చేతగాని మాట 
నిజమే, స్వామీ! కాని, శుద్ద అమాయకు 
రాలు. ఏ పేని ఎలా చెయ్యాలో కాస్త నెమ్మ 
దిగా చెబితే, ప్రాణంపెడుతూ ఇంటెడు పని 
చక్కగాచేస్తూది; విసుక్కోడు, చిరాకు పడదు! 


వంగింది. “కుశలమే, ప్రభూ!” అంటూ రత్న కల్లాకపటం తెలియని మనిషి, స్వామీ, 


గుప్తుడు నెమ్మదిగా జవాబిచ్చాడు. 
స్టైంబర్‌ 2000 


అది! కాని ఇదిగో ఈ ముసలిది వుందే, 


2 చందమామ 


ఇది దాన్ని పట్టుకుని రోజల్లా తిడుః 
వుంటుంది. ' ఒసే చవటడద్దమ్మా' 'ఒస్కే 
మంకు పట్టుదానా' అంటూ, రంకెలు 
'పెడుతుందే గాని, ముచ్చటకు ఒక్కసారైనా 
సరే, పేరుపెట్టి, 'వెంకమ్మా' అని పిలవదు. 
తిడుతున్నది చాలక, రెండు రోజుల 
కొకెరైనా బావగొడుతుంది. పాపం, మొగ్రో 
మని ప్‌డవటం తప్పించి ఇంకేమీ చెయ్య 
లేని వెర్రిబాగుల్లి, నాపెళ్ళాం! అలాంటి 
దాన్ని పట్టుకు కొడితే, నరకానికి పోతావే, 
కొట్టే అంటే ,ఈ ముసల్నివినదు. 

“చూసి చూసి ఇళ లాభం లేదని, 
నా పెళ్ళాన్ని తీసుకుని వేరే పోదామను 
కున్నాను' కాని, మేం గనక గుమ్మం దాటామా, 
ఇంకా పదడుగులైనా వెయ్యకముందే, 
బావిలో దూకి చస్తానని, ముసల్ది బావి గట్టు 
ఎక్కి కూర్చుంటున్నది. పోనీ చూద్దామని, మా 


'గ్రామాధికారిగారికి, నా గోడంతా చెప్పు 
కున్నాను. ఆయన మాట ముసలి పిసరంత 
కూడా లెకచెయ్యటం లేదు. ఆయనకు కోసం 
వచ్చి కేక చెయ్యబోతే, వెంటనే బావి దగ్గరకు 
పరిగెత్తింది. ఇక విధిలేక ఆయనే బండి 
కట్టించి, ముసల్దానికి ఏవో మాయ మాటలు 
చెప్పే ఇక్కడికి పేంపారు. మహాప్రభో, దీని 
ఆగడాల వల్ల నాకు నానాటికి, కన్నతల్లి అన్న 
తీపికూడా లేకుండా పోతున్నది. ఇక దీనికి 
మీరే తగు బుద్ధి చెప్పాలి, మహారాజా! 
అంటూ, తన గోడు వెళ్ళబోసుకున్నాడు. 
కొడుకు మాట పూర్తి అయీ కాక ముందే, 
ఆతడి ముసలి తల్లి నోరు నొక్కుకుంటూ. 
పెద్ద గొంతుతో, “హవ్వ..హవ్వ! అత్తగారు 
కోడల్ని రెండు దెబ్బలువేస్తే, వీధిన పడి 
ఇంత రాద్దాంతం చెయ్యటం ఏనాడైనా 
ఎకుగుదుమా! వీళ్ళిద్దరూ కుక్కిన పేనుల్లా 


21 సష్టైంబర్‌ 2000 


నా ఇంట వున్నారా సరేసరి, లేకపోతే నేను 
జావిలోదూకిదాసటం ముమ్మాటికీ ఖాయం)” 
అంటూ కూఖండిగా చెప్పేసింది. 

వెంటనే రాజు, అక్కడే వున్న ఇద్దరు 
భటుల్ని పిలిచి, “ఒకే, ఈ ముసలిదాన్ని 
కాళ్ళూ చేతులూ కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి, 
శ్వూనానికి ముందర వున్న పెద్ద దిగుడుబావిలో 
పఠెయ్యంది!” అంటూ ఆజ్ఞాపించాడు. 

రాజు ఆజ్ఞ విని తల్లీ కొడుకూ, ఇద్దరూ 
తెల్లటోయారు. ముందుగా తేరుకున్న తల్లి, 
తనను పట్టుకోవటానికి వస్తున్న భటులకు 
డౌరక్కుండా, ఆటూ ఇటూ పరిగెత్తుతూ, 
“ఓరి నాయనో ఇదెక్కడి చావురా! దేవుడో, 
మాయదారి రాజు, నన్ను బావిలో తోసెయ్య 
మంటున్నాడేమిట్రో, బాబో!" అంటూ 
శేకలు పెట్టసాగింది. 


భటులు, ముసలిదాని వెనక పరిగెత్తి, 
సులభంగానే దాన్ని అందుకుని, పెడ 
రెక్కలు విరిచి పట్టుకున్నారు. అప్పుడు 
రాజు, ముపలిదాన్ని దగ్గరకు తీసుకు 
రమ్మని, కఠినంగా, “పాగరుబోతుదానా! 
బావిలో దూకుతానో, బావిలో దూకుతానో, 
అని గోలపెడుతున్న దాన్ని, బావిలోపడెయ్య 
మనటం, నా తప్పా? నన్ను మాయదారి 
రాజు అన్నందుగ్గాను, నిన్ను బావిలో కాదు 
మొసళ్ళ చెరువులో తోయిస్తాను, చూడు!” 
అని భమీలతో, “ఒరే, దీన్ని తీసుకుపోయి. 
మొసళ్ళ చెరువులోకివిసిరెయ్యండి,” అన్నాడు. 

వెంటనే ముసలిది నెత్తీ నోరూ కొట్టు 
కుంటూ,” పారబాటయిపోయింది, బాబో, 
నన్ను చంపకండి మారాజా, నేను బావిలో 
'దూకా దూకను, నా కోడల్ని కొట్టాకొట్టను, 
బుద్ధిగా వుంటాను! నన్ను నమ్మండి, 
స్వామీ! ” అంటూ గోలపెట్టింది. 

రాజు, తల అడ్డంగా ఊపి, “నీలాంటి. 
 వదరులోతుల్సి, అంతసులభుగా నమ్మేందుకు 
లేడు!” అని, భటులతో," ఒరే, ప్రస్తు 
తానికి దీన్ని కారాగారంలో పడెయ్యండి. 
రోజుకు ఒక పూటే తిండి పెట్ట, రోజూ 
నాలుగు కొరడా దెబ్బలు కొట్టమనీ, అక్కడి 
అధికారికి చెప్పండీ! మళ్ళి బావిమాట 
ఎత్తందో, మొవళ్ళ రెరువ్రలోకివిసిరయ్యండి" 
అన్నాడు. 

భటులు తలలాడించి, కాళ్ళూ చేతులూ 
కొట్టుకుంటున్న ముసలిదాన్ని, బలవంతంగా 
అక్కడినుంచి లాక్కుపోసాగారు. ఇది 
చూస్తూనే ముసలమ్మ కొడుకు కళ్ళ నీళ్ళు 
పెట్టుకుంటూ,“మహారాజా, మా అమ్మను 


ఫాంబర్‌ 2000. 12 చందమామ. 


నిజంగా మొసళ్ళ చెరువులోకి తోయిస్తారా?” 
ఆంటూ ప్రశ్నించాడు. 

ఆ మాటకు రాజు చిరునవ్వు నవ్వి” ఆ 
సంగతి భటులకు కూడా తెలుసు లేవయ్యా! 
చస్తాదస్తా అంటూ మనల్ని బెదిరించే, మీ 
అమ్మలాంటివాళ్ళకు అది ఒక బెదిరింపు, 
ఆంతే. కారాగారంలో రెండు రోజుల పాటు, 
ఒంటరిగా పడివుంటే, మీ అమ్మబుద్ధి 
చక్కగా కుదుటపడుతుంది. ఈ రెండు. 
రోజులూ ధర్మసత్రంలో గడిపి, ఎల్లుండి 
సాయంత్రం వచ్చి, మీ అమ్మను వెంట 
బొట్టుకు వెళ్ళు. నోటి దురుసుకొద్దీ ముసలిది 
ఆప్పుడప్పుడు ఏమైనా తిట్టినా లక్ష పెట్ట 
వద్దని, నీ భార్యను గట్టిగా హెచ్చరించు. 
ఇక వెళ్ళిరా!” అన్నాడు. 

ముసలమ్మ కొడుకు, రాజు మాటలకు 
మహదానందపేడి పదేపదే రాజుకు నము 
స్కరిస్తూ వెళ్ళిపోయాడు. 

తర్వాత, మహారాజు, చంద్రన్ననూ, 
వీరనందుణ్ణీ పిలిపించి, వీరనందుడితో 
మృదువుగా, “వీరనందా, ఈ సరికి నీ ఆవేశం 
కాస్త తగ్గివంటుంది. ఇప్పుడు బాగా ఆలో 
చించుకుని చెప్పు, చంద్రన్న కుటుంబం 
పొదుపుగా బతుకుతున్న తీరును మెచ్చు 
కుంటూ, నీకుటుంబం తాలూకు బద్దకాస్తీ, 
బాధ్యతంటూ లేని బతుకు తీరునూ, మనసు 
లోనైనా సరే, కనీసం ఒక్కసారైనా తిట్టు 
కున్నావా లేదా?” అని ప్రశ్నించాడు. 

మేహారాజు మాటల్లోని మృదుత్వం వెనక 
దాగిన పదును గమనించిన వీరనందుడు, 
“ఒక్కసారి కాదు, ప్రభూ, చాలాసర్లే తిట్టు 
కున్నాను. నా భార్యాపిల్లల్ని కూడా తిట్టాను. 


చందమామ 23 


“అయినా సరే, ఫలితం లేకపోవడం 
వల్ల, నువ్వే వాళ్ళుదారికొచ్చి రాజిపడ్డావన్న 
మాట! అంతేనా? అంటూ చిరునవ్వు నవ్వి, 
“అయితే, చంద్రన్న ఆడినమాట తప్పటాని! 
గల కారణం కూడా డబ్బు కాది, నువ్వే! 

ఆ ద్రశ్లికు వీరనందుడు అయిష్టంగానే 
ఒప్పుకుంటానన్నట్టు తలాడించాడు. అతడి 
ముఖంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న, ఆ 

ష్టతను గమనించిన రాజు, ఈసారి కాస్త 
కఠినంగా, “వీరనందా! మీరు బద్దకాలు 
వదిలించుకుని ఒళ్ళువంచి పనిచేసి బాగు 
పడలేదు! అందుదేలీ, చంద్రన్న ఆస్తి మీది 
ఆశ కొద్దీ గొడవ చేస్తున్నారు. తప్పంతా 

ఇష్టంర్‌ 2000 


చంద్రనృనెత్తనే రుద్దాబని ద్రయత్నిస్తున్నావు, 
అవునా?” అన్నాడు. 

వీరనందుడు వెంటనే కళ్ళనిళ్ళ పర్యంతం 
అవుతూ, “అవును స్వామీ, అవును! దీని 
కంతటికీ కారణం ఆ సోమరిపోతుది, నా 
పెళ్ళామే!” అన్నాడు. 

'మేహారాజు కాస్త మందలింపుగా, “వీర 
నందా! పూర్తి తప్పంతా నీ పెళ్ళానిదేనన్నట్టు 
మాట్లాడకు. నీలో ఇసుమంత కూడా బద్దకం 
లేనట్టయితే, నువ్వు దానికి లొంగకుండా, 
దాన్నే లొంగదీసుకోగలిగి వుండేవాడిని. సరే, 
జరిగిందేదో జరిగిపోయింది! నీకు ఆరు 
రోజులు గడువిస్తున్నాను. నేటికి సరిగ్గా ఆరవ 
నాటికల్లా నువ్వు నీ పిల్లలందరినీ, నా ఎదుట 
హాజరు పరదాలి. ఇక్కడి అధ్యాపకులూ, 


వృత్తి విద్యల్ని నేర్పించే నిపుణులూ, వాళ్ళను 


పరీక్షించి తగువిధంగా తీర్చిదిద్దుతారు. ఆ 
బరువు బాధ్యతలన్నీ మావ! ఆయితే, 
అందుకుగాను నువ్వు నీ ప్రతి పంటలోనూ 
సగభాగం గ్రామాధికారికి అప్పదెప్పవలస్‌ 
వుంటుంది. భూమే లేని నాకు పంట 
ఎక్కడిదని అనుకుంటున్నావు గదా - నీకు 
ఒక ఎకరం భూమి కౌలుక్యువలసిందిగా, మీ 
'గ్రామాధికారికి పత్రం ఇస్తాను, ఆ ఎకరం 
నేలను నువ్వూ, నీ భార్యా కలిసి వ్యవసాయం 
చేయండి. పంటలో సగం నీది. సగం 
ప్రభుత్వానిది,” అన్నాడు. 

తర్వాత, రాజు, చంద్రన్నకేసి చూస్తూ, 
“చంద్రన్నా! నీ కూతురుపెళ్ళి నీ ఇష్టం 
అయితే, ఒక్క మాట! ఎంతే చెడ్డా వీర 
నందుడు, నీ స్నేహితుడు. అతడి జీవతం 
సవ్యంగా లేనప్పుడు, దాన్ని బాగుపరచ 
టానికి సహాయపడటం, స్నేహితుడిగా, 
సాటిమానవడిగా, నీ బాధ్యత, ఆ బాధ్యతను 
ఇప్పుడు నువ్వు త్రికూపర్టిగా నిర్వహస్తా, 
ఇటు వీరనందుడి జీవితం చక్కబడుతుంది. 
అటు మీ సంబంధబాంధవ్యాలు మరింత 
'మెరుగవ్రతాయి. సరే, ఆడిన మాట తప్పటం 
అనేది ఏ కారణాన జరిగినా, దోషం దోషమే! 
తప్పుతప్పే! వీరనండుడి కుటుంబం కోసం 
శ్రమించటం అనేది నువ్వు చేసిన తప్పుకు, 
నేను విధిస్తున్న శక్షగా భావించి, ఏమేరు 
పాటు లేకుండా ప్రవర్తించు!" అన్నాడు. 

మహారాజు మాటలకు చంద్రన్న ఆనం 
దంగా చేతులెత్తి నమస్కరిస్తూ, “తప్పకుండా 
అలాగే చేస్తాం, ప్రభూ! అసలు వీరనందుడి 
కుటుంబాన్నీ చిన్నడూవు చూడటమే గాని, 
వాళ్ళను బాగుచేయాలన్న ఆలోచన రాక 


ఫాంంర్‌ 2000 24 వందమాము 


పొవటం మాదే తప్పు! ఇక నుంచి వాళ్ళను 
మాలో ఒకళ్ళుగా చూసుకుంటూ బాగు 


బక మొండి జబ్బుకు, వైద్యుడి దగ్గర 
కరినవైద్యం చేయించుకుంటున్న రోగి 
తనజబ్బు తగ్గుతుందన్న ఆనందాన్నీ కఠిన 
వైద్యం పట్ట బాధతో కూడిన అయిప్టాన్నీ 
నీకకాలంలో అనుభవిస్తాడు! వీరనందుడు 
కూడా అదేవిధమైన విరుద్ధభావాల్ని ఒకేసారి 
ముఖంలో వ్యక్తం చేస్తూ, రాజుకు చేతులెత్తి 
నమస్కరించాడు. 

తర్వాత, రాజు దగ్గర శెలవు తీసుకుని, 
ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. 

అప్పుడు, “మహారాజు ఏకాంతంగా 
ఆలోచిస్తూ కూర్చునివున్న రత్నగుప్తుల్లి 
పిలవనంపడు. 

భటుడి వెంట వచ్చిన రత్నగుప్పుడి 
ముఖం రక్తవిహీనంగా పాలిపోయి వుండ 
టాన్ని న్యాయవర్ధనమహారాజు సమీపంలో 
కూర్చుని వున్న, భౌమదేశేపు యువరాజు 
కుమారకేతు గమనించాడు. 

మహారాజు కూడా అదే విషయం ప్రస్తా 
వించి, "శ్రేష్టి మహాశయా! మిమ్మల్ని, మీ 


కుమారుడి గురించిన ఆలోచనలు తీవ్రంగా 
కలనరపరుస్తున్నట్టున్నది! అంతగా విచార 
పడకండి. దూరప్రాంతం నుంచి వ్యాపార 
నిమిత్తం వచ్చిన ఈ మణికర్ణుడి తండ్రి 
కూడా, ఒకప్పుడు మీలాగే కుమారుడి 
భవిష్టుత్తు గురించి తపించి పోయినవాడే 
గదా!" అని, మణికర్ణుడివైపు తలతిప్పి, 

యనా, పితృ సచానుడైన ఈ వర్తక 
శేష్ణుజ్ణి, జాగ్రత్తగా వెంటబెట్టుకుని, ఈ 
రోజుకు తిరిగవెళ్ళు, రేపు ఉదయానే నువ్వాక్క 
డినీ వచ్చి కనిపించు, చాలు!" అన్నాడు. 

ఏ విచారణా, తీర్చూ లేకుండా మహా 
రాజు అలా మాట్లాడటం, మణికర్ణుడికి 
కొంత ఆకాభుగు కలిగించింది, అయినప్పటికీ 
రాజు మర్నాడు మళ్ళీ రమ్మని చెప్పాడు. 
గనక కాస్త ఊోరటమెది, రాజుకు నమస్కలీంచి 
బయలుదేరాడు. 

'రత్నగుప్పుడు కూడా రాజుకు తలవంచి 
నమస్కరించి, వణుకుతున్న స్వరంతో 
“మహాప్రభూ! మీ జెదార్యానికి సర్వదా 
కృతజ్ఞుణ్ఞయి వుంటాను, శెలవు ” అని, 
మణికర్ణుణ్లే అనుసరించాడు. 

- (ముగింపు వచ్చే సంచికలో) 


ప గ్రే 


డాయ. 


యయ 


'స్వషయాయం 


[కౌండిన్యదే+, 'రాజధానీ నగరంలో జరిపిన త్రవ్వకాలలో అపూర్వ స్వర్ధసింహాసనం ఒకటి బయటపడింది. యువరాజు 
విజయదత్తుడు పట్టాభిషేకానికి సంసిద్దుడై స్వర్థసింహాసనాన్సి అధిరోపోంచబోయాడు. సాలభంజికల రూపంలో 
తొలి రెండు మెట్లమీద వున్న సత్యశక్తి ధర్యశక్తి అడిగిన ప్రళ్చలకు విజయదత్తుడు సరైన సమాధానాలు చెప్పి మెప్పిం 
చాడు. మూడవ మెట్టు మీది న్యాయ సాలభంజిక విజయదత్తుడి న్యాయనిరయశక్షిని పరీక్షించడానికి - న్యాయవర్థన 
మహారాజు సమక్షానికి వచ్చిన మూడు తగవుల గురించి వివరించసాగింది. జా తరవాత] 


నా యవర్థన మహారాజు రత్నగుప్పుడికీ, న్యాయవిచారణ అంతా చూశావ్ర గదా? ఇక్కడ 
మణికర్ణుడికీ సలహాలిచ్చి పంపడంతో ఆనాటి నీకు నేను ఒకే ఒక్క విషయం చెబుతాను, 
న్యాయవిచారణ పూర్తయింది. విను! వర్తక ప్రముఖుడైన రత్నగుప్పుడికి ఒకే 

అంతా శ్రద్ధగా విన్న కుమారకేతు, ఆ ఒక్క కుమారుడు. అతడి పేరు హేమగుప్తుడు. 
క్షణం నుంచీ, రాత్రి భోజనానంతరం, మహా అతడు జూదరి, తాగుబోతు, తిరుగుబోతు. 
రాజును మందిరంలో కలుసుకునే దాకా, అధముల్లోకెల్లా అధమాధముడు. తండ్రి 
న్యాయవిచారణ గురించే ఆలోచించాడు. వారం రోజుల్లో సంపాదించినదాన్ని, ఒక్క 

రాత్రి, మహారాజు, కుమారకేతును ఆప్యా గంటలో మాయం చెయ్యగలడు. ఇదీ అతడి 
యంగా చేరబిలిచి, “నాయనా, ఉదయం సంగతి! ఇక, ఈనాటి మూడు తగవుల 


లక్ష్మీ గాయత్రి 


న్యాయవిచారణ గురించిన పూర్తి వ్యాఖ్యానం 
నువ్వే చెప్పు వింటాను!” అన్నాడు. 

రాజు న్యాయవర్ణనుడు చెప్పిన ఆ ఒక్క 
సంగతీ వినగానే, కుమారకేతు ముఖం 
వికసించింది. 


ఇంతవరకూ చెప్పి ఆపిన సాలభంజిక, 
విజయదత్తుడితో, “యువరాజా! న్యాయ 
వర్ధన మహారాజులో వున్నంత న్యాయవిచక్షణ, 
నీలో కూడా వున్నదా? ఉన్నట్లయితే, న్యాయ 
వర్ణనుడు అడిగిన పూర్తి వ్యాఖ్యానాన్ని 
కుమారకేతుకంటే చక్కగా, నువ్వే చెప్ప 
గలవు! అలా చెప్పగలిగావా, ఈ అపురూప 
మైన ధర్మపీఠాన్ని... ముల్లోకాల్లోనూ అద్వి 
తీయమైన ఈ స్వర్ణసింహాసనాన్ని, ఇక ఏ 
ఆటంకమూ లేకుండా పూర్తి హక్కుతో అధిరో 
హించటమే గాకుండా, సింహాసన సృష్టికర్త 
అక్టోబర్‌ 2000 


20 


అయిన పుళింద భట్టారకుడి మరొక అపు 
రూపసృష్టి - మంత్రపూతమైన ఖడ్గం 
చంద్రహాసాన్ని కూడా బహుమానంగా పొంద 
గలుగుతావు. అలా కాని పక్షంలో, ఇప్పటి 
వరకూ నువ్వు పడిన శ్రమంతా బూడిదలో 
పోసిన పన్నీరవుతుంది. ఈ క్షణాన నీ కళ్ళ 
ముందు 'యమానంగా ప్రకాశిస్తున్న, 
ఈ స్వర్థసింహాసనం, నువ్వు జవాబు చెప్పలేక 
ఓటమిని అంగీకరించిన ఉత్తరక్షణంలో 
మాయమై, తిరిగి స్వస్థానాన్ని చేరుకుం 
టుంది. కనక, ఓ, విజయదత్తా, ప్రయ 
త్నించు! విజయీభవ, దిగ్విజయీ భవ!” 
అని మౌనం వహించింది. 

అంతా శ్రద్ధగా విన్న విజయదత్తుడు, 
వెంటనే,“ ఓ న్యాయశక్తీ! నా విచక్షణాజ్ఞానం 
గురించీ, ఆలోచనాశక్తి గురించీ,నేనే చెప్పు 
కోవటం అంత మర్యాదపూర్వకమైన పని 
కాదు. నా వ్యాఖ్యానం అంతా విన్న తర్వాత, నా 
శక్తియుక్తుల్ని నిర్ణయించే బాధ్యత, దివ్యశక్తి 
వైన నీదే!' అంటూ ఇలా ప్రారంభించాడు : 

“మొత్తం మానవజాతిని, మూడు తర 
గతులుగా విభజించవచ్చు. అది ఉత్తమ, 
మధ్యమ, అధమ తరగతులు. తమ తమ 
బుద్దుల్నీ సంస్కారాన్నీ బట్టి, ప్రతి మనిషీ 
ఈ మూడింటిలోనూ, ఏదో ఒక తరగతికి 
చెందుతాడు. న్యాయం కోరి తన దగ్గరకు 
వచ్చిన వ్యక్తులు, ఈ మూడు తరగతుల్లో 
దేనికి చెందుతారన్న విషయాన్ని రాజు తన 
సూక్ష్మబుద్ధితో గ్రహించగలగాలి. రాజు ఆ 
విషయాన్ని ఎంత బాగా గ్రహిస్తే, అంత 
చక్కటి తీర్పు ఇవ్వగలుగుతాడు. అది, 
ఎలా అంటే - ఉత్తముడైన దోషికి దండ 


చందమామ 


నగా చిన్న మాట చాలు. మధ్యముడికి 
కాస్త వివరణా, చిన్న పాటి శిక్షా సరిపోతుంది. 
అధముడు చిన్న పాముతో సమానం. చిన్న 
పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్న సామెతగా, 
అధముడి నేరం చిన్నదైనప్పటికీ, అతడిని 
పెద్దగా బెదరగొట్టటం తప్పని సరి! దండంతో 
దండన కూడా తప్పని సర! 

ఆత్మాభిమానం గలవాడూ, చిన్న నేరమైనా 
సరే చేసినందుకు కుమిలిపోయేవాడూ, 
ఉత్తముడైన దోషి. పరిస్థితుల ప్రాబల్యం 
వల్ల తప్పు చేసి, ఆవేశం కాస్తా తగ్గగానే నేరాన్ని 
అంగీకరించేవాడు, మధ్యమదొషి. తను తప్పు 
చేస్తున్నందుకు బాధపడకపోగా, తప్పు చేసి 
నట్టు అంగీకరించను కూడా అంగీకరించని 
వాడు అధముడు. 

రాజు, తన దగ్గరకు వచ్చిన వ్యక్తులు, 
పై మూడింటిలో ఏ తరగతివారో తేల్చుకు 
న్నాక, విచారణ సాగించి తీర్చు ఇవ్వాలి. 
న్యాయపాలనలో ఇది అతి ముఖ్యమైన 
మొదటి సూత్రం. 

ఇదిగాక, రాజు, తన రాజ్యంలోని 
ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా, ఎప్పటి 
కప్పుడు సేకరిస్తూ వుండాలి. వారి జీవన 
విధానమూ, కొంతవరకు అయినా వారి 
ఆంతరంగిక జీవితమూ రాజుకు తెలిసి 
వుండాలి. ఈ విషయంలో రాజుకు, దేశీయ 
గూఢచారిదళం బాగా సహకరిస్తుంది. 

ఇక న్యాయవర్థనుడు విచారించిన 


మూడు తగవుల్లోనూ, మొదటి దాంట్లోని 


దోషి వీరనందుడు మధ్యమ తరగతివాడు. 
అతడు చేసిన తప్పూ, రాజుతీర్పూ అన్నీ 
తేట తెల్లంగా, బహుజన ప్రశంసనీయంగా, 


చందమామ 21 


న్యాయ సూత్రాలకే కొత్త వన్నె తెచ్చేలా 
వున్నది. 
ఇక, రెండవ తగవులో దోషి రత్నగుప్తుడు! 
అతడు ఉత్తమదోషి గనక, విచారణా, తీర్చూ, 
అన్నీ గూఢంగా సాగాయి. రాజు ఎవరిని 
దోషిగా నిర్ణయించాడో, తీర్చు ఏమిటో, 
చివరకు ఫిర్యాదీ అయిన మణికర్ష్ణుడికి 
కూడా అంతుచిక్కలేదు. ఈ తగవునూ, 
దీంట్లో రాజు తీర్చునూ అర్థం చేసుకోవా 
లంటే, సుభద్ర దేశప్రముఖుల్లో ఒకడైన 
రత్నగుపుడి ఆంతరంగిక జీవన సరళి కొంత 
తెలుసుకోవాలి. 
రత్నగుప్ప్తుడు నిజాయితీపరుడూ, మంచి 
వాడూ. వర్తకులు బేరసారాలు సాగించే చోట 
మణికర్టుడు విచారించినప్పుడు, అక్కడి 
వర్తకులూ, సామాన్యులూ అంతా చెప్పిన 
అక్టోబర్‌ 2000 


సత్యమది. అటువంటివాడు నేరం చెయ్యాలి 
అంటే, దానికితగిన బలమైన కారణం వుండాలి. 
ఆ కారణం రత్నగుపుడి ఏకైక సంతానం 


హేమగుప్పుడు! దుర్వ్యసనపరుడైన కొడుకు, " 


తండ్రి సంపాదన అంతా చిటికెలో నాశనం 
చేస్తూంటే, ఆ తండ్రి సాధ్యమైనంత వరకు 
కొడుకును అదుపుచెయ్య జూస్తాడు. అది 
సాధ్యం కానినాడు, తనే మరింత సంపాదించి, 
కొడుకు భవిష్యత్తు కోసం దాచాలని తహ 
తహ లాడతాడు. 

న్యాయవర్ణన మహారాజుకు, రత్నగుప్పుడి 
జీవితం అంతా తెలుసు. అతడి కొడుకు, 
అతడి చేయిదాటిపోయాడని కూడా తెలుసు. 
అందుచేత, రత్నగుప్తుడు సులభ సంపాదన 
కోసం, ఈ విదేశీయువకుణ్ణి మోసం చేసి 
వుండవచ్చుకదా అని ఆలోచించాడు. నిజా 


అక్టోబర్‌ 2000 


22 


యితీపరుడు నేరం చేసినప్పుడు, నేను 
చెయ్యలేదు” అని ఊరుకుంటాడే తప్ప, 
తాను నిర్జోషినంటూ కథలు కల్పించి చెప్ప 
లేడు. రత్నగుప్తుడు అదే పని చేశాడు. 
దాంతో రాజు అనుమానం బలపడింది.'మీ 
కుమారుడు కుశలమే గదా?" అంటూ 
మరొక బాణం వేసి చూశాడు. ఆ ప్రశ్న 
వినగానే, "మేధావి అయిన రాజు, కొడుకు 
కోసం, నేనీ నేరం చేశానని (గ్రహించేశాడు,” 
అనుకున్న రత్నగుప్తుడి ముఖం కళ తప్పింది. 
అది చూసిన రాజు, అతణ్ణి దోషిగా మనసు 
లోనే నిశ్చయించి, ఏకాంతంలోకి పంపాడు. 
ఉత్తమ దోషికి అతడి అంతరంగమే, ఒక 
పెద్ద న్యాయాధికారి! ఆ న్యాయాధికారి 
ఏకాంతంలో మరింత విజృంభిస్తాడు. నువ్వు 

చేసింది తప్పు అంటూ ఘోష పెడతాడు. 
రత్నగుప్తుడు కూడా ఏకాంతంలో అలాంటి 
వ్యధే అనుభవించటంతో, తిరిగి వచ్చేసరికి 
అతడి ముఖం మరింత పాలిపోయింది. 
వెంటనే రాజు, రత్నగుప్తుడి పరువు మర్యా 
దలకు భంగం రాకుండా, ““మణికర్ణుడు 
నీకు పుత్రసమానుడు! నువ్వు అతడిని 
తండ్రిలా ఆదరించాలే తప్ప, ఇటువంటి 
అకార్యం చేయరాదు!” అన్న అర్థం వచ్చేలా 
గూఢంగా మాట్లాడి ఊరుకున్నాడు. స్వత 
హాగా తెలివైన రత్సగుప్తుడికి, రాజు హెచ్చరిక 
అర్థమైంది. రాజు తనను అవమానపరచ 
నందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇంటికి 
వెళ్ళిన తర్వాత రత్నగుప్తుడు, మణికర్ణుడి 
వర్తకపు సరుకు తిరిగి అతడికి ఇచ్చి వేసిందీ, 
లేనిదీ స్వయంగా మణికర్షుడి నుంచే 
వినటం కోసం, రత్పగుప్తుడి గుట్టు ఎక్కడా 
చందమామ 


బైట పెట్టవద్దని అతణ్ణి హెచ్చరించటం 
కోసం, మర్నాడు మణికర్ణుణ్ణి, తన దగ్గరకు 
ఒక్కణ్ణీ రమ్మని చెప్పాడు. 

నిగూఢంగా సాగినరెండవ తగవు తాలూకు 
స్టూలస్వరూపం ఇది! 

ఇక, మూడవ తగవులో దోషి ముసలమ్మ 
అధమ తరగతికి చెందిన మూర్చురాలు. 
అందుకే, రాజు ఆమెతో అత్యంత కఠినంగా 
వ్యవహరించి, కారాగారానికి పంపించాడు. 

ఓ, న్యాయశక్తీ! ఆనాటి మూడు తగవుల 
విచారణ గురించీ నువ్వు అడిగిన పూర్తి 
వ్యాఖ్యానం ఇదే!" 'అంటూముగించాడు. 

విజయదత్తుడి జవాబు పూర్తి అయిన 
మరుక్షణం, “జోహారు యువరాజా, జోహారు! 
పుళింద భట్టారక మహాశయుడు కలలు 


చందమామ 


సా 
_ 
ad 


కనా యన్‌ 


గన్న మేధావివి నువ్వే! ఆ మహామంత్రవేత్త 
సృష్టించిన, ఈ స్వర్ణసింహాసనాన్ని అధిష్టించి 
రెండవ పౌరస్వతుడన్న బిరుదనామంతో, 
చక్రవర్తిగా అఖండ కీర్తిప్రతిష్టల నార్జించే 
అదృష్టం నీదే! ఇక నువ్వు నిరాటంకంగా, 
ఈ అపూర్వ సింహాసనం అధిరోహించవచ్చు. 
నీకిదే మా స్వాగతం! "అన్నది మూడవ 
సాలభంజిక. 

ఆ వెనువెంటనే, మూడుసాలభంజి 
కలూ ముక్తకంఠంతో, “జయ, విజయదత్త 
యువరాజా, జయ! జయ, పౌరస్వత చక్రవర్తీ 
జయ! విజయీభవ! దిగ్విజయీభవ!” 
అంటూ విజయదత్తుడికి జయం పలికాయి. 

ఆ జయజయధ్వానాలను అనుసరిస్తూ 
సభాభవనం మొత్తం కరతాళధ్వనులతో, 


ణీ 
వో 


ddl S 


NN 


అక్టోబర్‌ 2000 


జయజయధ్వానాలతో మారుమోగిపోయింది. 
అప్పుడు విజయదత్తుడు, తన కుడిపాదాన్ని 
మూడవదైన ఆఖరు మెట్టు మీద మోపి 
పైకెక్కాడు. మరుక్షణం స్వర్ణ సింహాసనపు 
శిఖర భాగాన హైహయ వంశీకుల కుల 
దేవత అయిన గోయత్రీదేవి పాదాల దగ్గర 
వున్న పద్మాకారపు చెక్కడం, పద్మం విచ్చు 
కున్నట్టే విశాలంగా విచ్చుకున్నది. పద్మం 
మధ్యలో పొదగబడి వున్న పెద్ద కెంపు, నవ 
రత్నాలు పొదిగిన పిడితో వున్న మంత్ర పూత 
మైన చంద్రహాసం ఖడ్గంగా మారి, పద్మం 
మీద నిలిచింది. విజయ దత్తుడు, గాయత్రీ 
దేవి పాదాలకు మొక్కి, చంద్రహాసాన్ని తీసు 
కుని కళ్ళకద్దుకున్నాడు. మరుక్షణం పద్మం 
మళ్ళీ ఎప్పటిలా అయిపోయింది. వేదవిదు 
లైన పండితులు, వేదమంత్రాలతో ఆశీర్వ 


అక్టోబర్‌ 2000 


24 


దించి, విజయదత్తుణ్ణి మంత్రబద్ధంగా 
మహారాజును చేశారు. 

ఆ రాత్రి వృద్ధరాజు శ్రీదత్తుడికి, సుఖ 
నిద్ర పట్టింది. దాదాపు తెల్లవార వస్తూం 
డగా, ఏదో చప్పుడు విని ఉలికిపాటుగా 
ఆయన లేచాడు. ఆ సమయంలో శ్రీలేఖ 
వచ్చిన మరునాటి ఉదయం వచ్చిన పావు 
రమే గవాక్షం దగ్గర రెక్కలు టపటప 
లాడిస్తూ శ్రీదత్తుడి దగ్గరగా వచ్చి వాలింది. 

పూర్వ పరిచయంతోదాన్ని ఆప్యాయంగా 
నిమిరిన శ్రీదత్తుడు, దాని కాలికి కట్టివున్న 
లేఖను తీసుకున్నాడు. 

“స్వర్ణసింహాసనాధీశుడైన విజయుని 
క్రివే, మా శుభాశీస్సులు-మాధవసేనుడు, 
వసుమతి,” అని వున్న ఆ లేఖ చదవగానే, 
శ్రీదత్తుడి ఆనందానికి మేరలేకపోయింది. 
వెంటనే ఆ సంగతిని కొడుక్కీ, కోడలికీ 
కూడా తెలియజేశాడు. 

ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే, అనుకున్న 
ప్రకారం కాళింది, చంపక, కుందదేశాల 
సైన్యకూటమి కౌండిన్య మీదికి దండెత్తింది. 
యుద్ధం ప్రారంభమవుతూనే, తమ రాజు 
మాధవసేనుడు రహస్యంగా ముందే ఇచ్చిన 
ఆజ్ఞ ప్రకారం, కాళింది సేనలు, చంపక సైని 
కుల్ని ఊచకోత కొయ్యటం ప్రారంభించాయి. 
ఇది చూడగానే, ఎవరితో యుద్ధం చెయ్యాలో 
పాలుపోక కుందదేశపు సైనికులు దిక్కులు 
చూడసాగారు. 

తన ఊహనిజమై, తన మామగారి సైన్యం 
కూడా, తన పక్షానే శత్రుసైన్యంతో పోరుతున్నం 
దుకు ఆనందిస్తూ విజయదత్తుడు రెట్టిం 
చిన ఉత్సాహంతో, మంత్రబద్ధమైన తన చంద్ర 

చందమాను 


హాసాన్ని మెరుపులా రుళిపిస్తూ, తన పంచ 
కల్యాణి అశ్వాన్ని అతివేగంగా ముందుకు 
దూకించాడు. 4 

చీకటి పడేవేళకు చంపక సైన్యం, దాదా 
పుగా నాశనమైంది.కుందదేశపు సైన్యాధిపతి, 
విజయదత్తుడికి లొంగిపోయాడు. చంపక 
ప్రభువు మరాళభూపతి, యువరాజు చక్ర 
భూపతి, విజయదత్తుడికి బందీలుగా చిక్కారు. 

అప్పటికి, మేనల్లుడి ఎదుటపడటానికి 
కాస్త ధైర్యం చిక్కిన మాధవసేనుడు, విజయ 
దత్తుణ్ణి చూస్తూనే అతడి చేతులు పట్టు 
కుంటూ, “విజయా, తిన్న ఇంటి వాసాలే లెక్క 
పెట్టబోయిన నన్ను మన్నించు!” అన్నాడు. 

విజయదత్తుడు, ఆ మాటకు చిరునవ్వు 
నవ్వి, “పోనీలే, మామా! ఇప్పటికైనా మించి 
పోయిందిలేదు. నువ్వు వాసాలు లెక్కపెట్ట 
బోయిన ఇల్లు, నీదేనని గుర్తించు, చాలు!” 
అన్నాడు. 

మెత్తని కత్తిలా, మృదువుగానే తనను 
మందలించిన విజయదత్తుడి మాటలకు, 


మాధవసేనుడు నోరెత్తలేక మౌనంగా ఉండి 
పోయాడు. 

ఆ తర్వాత, విజయదత్తుడు అంతటితో 
ఆగకుండా, పెద్దసైన్యాన్ని వెంటబెట్టుకుని, 
దక్షిణాపథ దిగ్విజయానికి బైలుదేరాడు. 
అప్పటికే, దక్షిణాపథంలో వున్న నాలుగు 
పెద్ద రాజ్యాలైన కౌండిన్య, చంపక, కాళింది, 
కుందదేశాలు విజయదత్తుడికి స్వాధీనమై 
పోయాయన్న వార్త, మిగిలిన దక్షిణాపథ 
మంతా వ్యాపించింది. 

దానితో, చిన్నచిన్నరాజ్యాల రాజులందరూ 
యుద్ధమూ, జననష్టమూ లేకుండా విజయ 
దత్తుడికి లొంగిపోయి, సామంతరాజులుగా 
వుండాలని నిశ్చయించుకున్నారు. 

ఆ విధంగా, రెండవ పౌరస్వత బిరు 
దాంకితుడైన విజయదత్తుడు, ఏనాడోతమ 
హైహయ వంశస్థుల చేయిజారిపోయిన 
దక్షిణాపథ సార్వభౌమత్వాన్ని తిరిగి దక్కించు 
కుని, తన బిరుదనామాన్ని సార్థకం చేసు 
కున్నాడు. - (ఐపోయింది) 


[తం(డిగా, గురువుగా, పాతుడిగా నన్ను సర్వదా కనుపాపలా చూసుకుంటూ హఠా 
త్తుగా మాయమైన 'నాన్సు' శ్రీ ఎం.ఎస్‌. ప్రకాళరావుకు (ప్రేమతో నా ఈ 'స్వర్ధసింహాసనం" 
బహూళృతి. 


— మాజీ] 


చందమామను 25 


అక్టోబర్‌ 2000 


